5 
ఉండాలి. పవేశ మార్గం అడుగుకు 30 సెం. మీ. ఎత్తున, 5 సెం. మీ. 
వ్యానం గలదిగా ఉండాలి. 
వగటి వేళల ఎండ త్మీవంగా ఉండేటప్పుడు నీడ పడేటట్టు గూడు పెట్టె 

లను కట్టాలి; అయితే పొద్దును సాయంతం౦ కొంత నూర్యరశ్మి వడేటట్టు 
కూడా బా(గత్త వడాలి.. 

ఆహారమూ, గూటి పెట్టలు పెడితే పలురకాల పక్షులు, ఆఖరికి మీకు 
దూరదూరంగా మసిలేవి కూడా, మీదాపుకు రావటం చూడవచ్చు. అచ 
రణలో మీరు మీ తోటలో “పక్షి నివాసము” అనబడే రక్షణ దుర్గాన్ని 
ఏర్పాటు చేస్తున్నారన్న మాట. ఇచ్చట అవి ఏ వోని లేకుండా 
క్షేమంగా ఉంటాయి; వేటగాళ్ళనుండీ, కిరాతకులనుండీ వాటికి రక్షణ 
లభిస్తుంది. అకలి దప్పుల బాధలుండవు. మీరే వాటికి నంరక్షకులు. 





11. పక్షులను పరిశీలించటానికి సూచనలు 


పక్షులను గుర్తించే శక్తి మీకు రావాలంటే, సునిశితమైన కన్నులు, చెవులు, 
పెన్సిలు, నోటుపుస్తకం, పక్షుల చ్మికాలున్న పుస్తకం, విషయ పరిశీలనలో 
కొంత తర్ఫీదు మీకుండాలి. పక్షులను పరిశీలించటంలో కృతార్ణులు 
కావాలంటే, |పారంభకులు కొన్ని విషయాలలో నక్క జిత్తులు నేర్చు 
కోవాలి. పక్షుల దాపుకు చేరటం మానవునికి కష్టం. కాని నక్కలు వాటిని 
అవలీలగా పట్టుకొని తింటాయి. అడవి జంతువు లీ పని ఏలా చేయగలుగు 
తున్నాయి ? వాటికి రక్షక వర్గముంటుంది. వౌటి కాళ్ళ అడుగున మెత్తని 
పదార్థం ఉంటుంది. వాటి కదలిక నిశ్శబ్దంగా ఉంటుంది. అవి నాలుగు 
కాళ్ళ మీద నడున్తూ, వీలయినంతగా వంగుతూ, నేల నానుకొని పాకు 


$4 
తాయి. వాటి కదలిక చాలా నెమ్మదిగా ఉంటుంది. ఈ విషయాలన్నిట్‌ 


లోను మనం వాటిని అనుకరించవచ్చు. 


నలుప్పు తెలుపు నదురుగా కనుపించే ఇతర రంగులున్న వస్తాలను 
మీరు వేనుకోకూడదు. అలాంటివాటిని పక్షులు తక్షణమే గమనిస్తాయి. 
వీటికి బదులు పేలవమైన, ఎండిన ఆకుల రంగు, లేత ఆకువచ్చ రంగు 
వాడాలి. పక్షులు ఊదా రంగును గమనించలేవు కనుక దానిని మీరు 
వాడవచ్చు. చప్పుడు కాకుండా రబ్బరు అడుగుల చెప్పులు తొడుక్కోండి. 
ఎండుటాకుల మీదా, పుల్లల మీదా అడుగు వేస్తే పెద్దగా చప్పుడవుతుంది ; 
భయవడీ పక్షులు పారిపోతాయి. అందుచేత అటువంటి చోట్ల నడవ 
కూడదు, 

తరువాత ఏ చెట్టునో, పొదనో,' గడ్డినో చాటు చేసుకొని కదలకుండా 
కూచోండి. మీరు తలను విసురుగా తిప్ప కూడదు; చేతులను ఆడించ 
కూడదు. మీరు కదలకుండా కూర్చుంకే పక్షులు మీకు చాలా దగ్గరగా 
వస్తాయి ; అప్పుడు వాటిని బాగా చూడటానికి వీలవుతుంది. మీరు మోకాళ్ళ 
మీద ముందుకు పోవలసి రావచ్చు; లేక పామువలె పొట్టతో పాకవలసి 
రావచ్చు. మైదానంలో పక్షుల సమీపానికి పోవాలంపే నేరుగా ముందుకు 
వెళ్ళటం కంటే వంకర టింకరగా, చుట్టుదారిక్కి లేదా వక్క వాటుగా 
పోతే వాటి చేరువకు త్వరగా పోవచ్చు. 


నక్క ఏకాకిగా వేటాడుతుంది. పక్షులను పరిశీలించాలం కే నక్క 
నుండి ఈ పాఠం కూడా నేర్చుకోవాలి. మీరొక్కరే ఉండాలి; మాట్లాడ 
టానికి మరెవ్వరూ ఉండకూడదు; ఏ విధమైన అంత రాయమూ ఉండ 
కూడదు. పక్షులను పరిశీలించేటప్పుడు మీరు దృష్టిని దానిమీద పూర్తిగా 
కేంద్రీకరించాలి. దీర్భకాలం కాపు కాయటానికి శారీరక నిగహము, 
మనోని(గహము అవసరం. పక్షి సరిశీలనంటే చలనం లేకుండా 
కూర్చోవటం కాదు. పక్షుల కోసం మీరు కారులో పోవలసి రావచ్చు; 


వ్‌ 
ఆకాశయానం చేయవలసి ఉండవచ్చు; సైకిల్‌ మీదా వడవ నా 
పోవలసి రావచ్చు; కాలినడకనా వెళ్ళవలసి ఉండవచ్చు; కొండ రాళ్ళ 
మీదకి, చెట్టమీదికి ఎగబాక వలసి రావచ్చు. అనేక పరిమాణాలలో 
ఉండే పక్షుల కోపొనికెరయై వాటి ముక్కు పొడువులు తిసవలసిరావచ్చు; 
గోళ్ళ గీతలు భరించవలసి రావచ్చు; ర్మాతంతా మెలకువగా ఉండవలసి 
రావచ్చు; ఎండ, వాన, చలి మొదలైనవి భరించవలసి రావచ్చు. అందు 
చేత వక్తి పరిశీలన వనభోజనం కావచ్చు; హావీయోో కాలక్షేసమో 
కావచ్చు; లేక అతి కష్టమైన శాస్త్రీయ పరికోధన కావచ్చు. 
పక్షులను గుర్తించటానికి వసంత బుతువు, వేసవికాలం తొలి రోబాలు 
తగిన కాలము. వాటిని చూడటం సులభం. శీతకాలంలో వచ్చే కొత్త 
వాటివల్ల పొరబడే అవకాశం ఉండదు. జూలైలో పక్షిపిల్లలు చాలా 
తిరుగుతూంటాయి. అందుచేత పక్షుల దిన వట్టికలో ఈ కాలం చాలా 
ఆన క్రిదాయకమైనది. 


నూర్యోదయానికి ముందు, సాయంత్రం చివర పక్షులు చాలా 
చురుకుగా ఉంటాయి; పొడుతూ ఉంటాయి. అందుచేత వక్షులను 
పరిశీలించటానికిది చక్కని సమయం. పెద్దగా వీచే గాలిలో పక్షులు 
రెక్కులుసాచి సునాయాసంగా తేలిపోతాయి. అందుచేత అలాంటి రోజుల్లో 
అవి మనకు దగ్గరగా కనుపించవు. అందుచేత పక్షుల పరిశీలనకు గాలి 
పెద్దగా వీజే రోజులు అనుకూలంగా ఉండవు. జోరున వాన కురున్తూంకే 
అవి ఎక్కడో తలదాచుకొంటాయి. వెచ్చని చిరుజల్లులు పడేటప్పుడు అవి 
చురుకుగా ఉంటాయి. 

నీటి పక్షులను దూరం నుండే చూడాలి. మీరు జొగత్తగా ఉంటే 
వాటి వంకను నేరుగా పాకి పోవటానికి పయత్నించవచ్చు ; వాటికి చాలా 
దగ్గరికి చేరవచ్చు. పక్షి పరిశీలనలో మీకున్న ఆసక్తికి అనవాలు జిత్తుల 
మారి పక్తులను ఈ విధంగా బుట్టలో వేసుకోటంలో కనబడుతుంది. - నీటి 


56 

నిపుణులు వక్షీని చూడటానికి ముందు దాని కూత వింటారు ; అది “సీ 
పక్షిదో గుర్తిస్తారు. మీరూ (వతి [కొత్త కూతనూ విని గుర్తు పట్టటానికి 
(వయత్నించ వచ్చు. కొన్ని పక్షులు కూసేది తాము కావన్నట్లు కనిపి 
స్తాయి. పక్షులు ఆకులలో దాగున్నప్పుడు ౫ వాటి కూత వేరొక చెట్టు మీదుగా 
వస్తున్నట్టు, అటు తరువాత మరొక చెట్టు వంకనుండీ వన్తున్నట్టు భమ 
కలుగుతుంది. చాలా వక్షులు, అవి ఎంటో దూరంలో ఉన్నట్టు అనిపిం 
చేంత మృదువుగా కూస్తాయి. 


మీ నోటు పుస్తకంలో దిగువ విషయాలు వాసి ఉంచుకోండి. మొట్ట 

మొదట తేదీ [వాయాలి. తర్వాత కాలము, వాతావరణ స్థితి గాలి 
వివరణ ఉండాలి. అన్నిటి కంటే ముఖ్యమైనది ఆ [పదేశపు న్వభావము 
దాని పేరు. తర్వాత పక్షి పరిమాణం [వాయాలి. తొలి రోజుల్లో మీరు 
చూచిన పక్షి ఎన్ని సెంటీమీటర్దున్నదీ చెప్పటం మీకు కష్టమనిపించ 
వచ్చు. అందుచేత మీరు దాన్ని బాగా ఎరిగిన వక్షులతో పోల్చి చూను 
కోవాలి. ఇందుకు పక్షుల వర్గ నంకేతాలుగా పిచ్చుక, బాబుల్‌ పిట్ట 
గోరువంక, కాకి, (గద్దలను (వాసుకోవాలి, ఈ పక్షులన్నీ మీకు తెలిసి 
' ఉండటం అవసరం. కనుక, నోట్‌బుక్‌లోని ముందు పేజీలో వీటి చ్మితాలు 
(వాసుకోవాలి. మీరు చూసిన పక్షి, కొలమానపు పక్షి కన్న పెద్దదిగా 
ఉంటే (+) ఫ్లస్‌ గుర్తు పెట్టండి; తక్కువగా ఉంటే (-) మైనస్‌ గుర్తు 
పెట్టండి. ఇలా చ్చేస్సే సేటప్పుడు, దాని సమీవ పరిమాణవు పక్షితో పోల్చి 
చూడాలి, ఉదాహరణకు పిచ్చుక కంకే అది కొంచెం పెద్దగా ఉంటే 
దాన్ని పి (+) అని వాసుకోవాలి ; ఒక పక్షి గోరువంక కన్న కొంచెం 
చిన్నదిగా ఉంటే గో (-) అని వాసుకోవాలి. ఇలాంటి కొలమానాలను 
. తరచుగా న్మకమంగా వాడుతూ ఉంటే పక్షుల పరిమాణ నిర్ణయంలో 
మీరు సిద్ధ హస్తులవుతారు. 


| 57 

తరువాత పక్షి ఆకారాన్ని, అం'పే అ పక్షి నన్నగాఉందా, లావుగా 

ఉందా అన్న విషయాన్ని (వాసుకోండి. _.వక్షులు వాటి ఈకలను ఎత్త 

గలవు; దించగలవు. అందుచేత -ఈకల స్థితికి కొంత పరిమాణాన్ని 
కేటాయించ వలసి ఉంటుంది. 


ఇప్పుడు దానిముక్కు పెద్దదా, తిన్నగా ఉందా, కొనదేరి ఉందా, 
వంగి ఉందా సన్నగాఉందా, భారంగా ఉందా, అణీగినట్టుందా, చివర 
బాగా వంపు దేరి ఉందా, చిన్నదిగా ఉందా, లేక మొదట చ[కాకారంగా 
ఉండి పోను పోను కొనదేరిందా అన్న విషయాన్ని వానుకోవాలి. పక్షి 
ముక్కును జ్మాగత్తగా గమనించ గలిగితే అది ఏ డొతికి చెందిందో మీరు 
నిర్ణయించగలరు. మీరు చూచిన పక్షి చిన్నదైన, దానిముక్కు మొదట 
చ(కాకారంగా యుండి, చివర కొనదేరియుంటపే, అది పిచ్చుక జాతికి 
చెందినదై యుండవచ్చు. పక్షి పిచ్చుక కన్న కొంచెం చిన్నదై ఉండి, 
దానికి చిన్నగా, సన్నగా, కొంచెం వంగిన ముక్కుంకే అది సంగీత పక్షి 
జొథిదై ఉండవచ్చు ; లేదా కీటకాలను తినే మరొక జొతిదై యుండ వచ్చు. 
ముక్కు రంగును కూడా. వాసి పెట్టుకోవాలి. 


తరువాత కాళ్ళ పరిమాణము. వాటి నిర్మాణము చూడాలి. పక్షికి 
పొడుగు కాళ్ళున్నాయో, పొట్టి కాళ్ళున్నాయో చూడండి. దానికి పొడుగు 
కాళ్ళుం పే అది బురదలో తిరుగాడేది కావచ్చు; అలాగే కాలివేళ్ళ కలిసి 
వాయి ఉంసే అది చాతు అవుతుంది. రంగును గమనించటం కూడా 
ఉపయోగక రమే. 


తోక పొడవు, ఆకారము కూడా ముఖ్యమైనవే. తోక పొట్టిదా? 
చివర ఖోర్కు ఆకారంలో ఉందా, మధ్య ఖాళీ ఉండి అంచుల చివర 
కొనదేరి ఉందా లేదా చదరంగా ఉందా గుండంగా ఉందా, లేదా 
కోసుగా ఉందా అన్న విషయాలు గమనించాలి. మగపక్షి తోకపైకెత్తి 
ఉందా'* కిందికి దించి ఉందా? అది తోక ఆడిస్తుందో? ఉదాహరణకు, 


58 
కఠిగలువు గోధుమరంగు ఈకలు చిపర చంపు దిరిగి ఉండే ముక్కు, 
కొద్దిగా ఫోర్కువలె కనుపించే లోక ఉన్న, పెద్దసైజు వక్షి గద్ద అయి 
ఉంటుంది. తిన్నని పొడవైన గోధుమ - పనుపు రంగుల ముక్కు, ప్‌ 
తోక, పొడవైన కాళ్ళు తెల్సని ఈకలు ఉన్న వక్షి మీకు కనిపిస్తే అగి 
కొక్కిరాయి అయి ఉంటుంది, 


తలమీద దొట్టు కనిపిస్తే దాని రంగు ఆకారము గమనించండి. 


ఒంటీరంగు అతిముఖ్యమైనది. సామాన్యంగా మనం దాన్నే 
చూన్తూంటాం. ముదురు రంగో లేత రంగో రంగులలో వీది [ప్రముఖంగా 
ఉందో ముందు గమనించాలి. తరువోశ, వక్షి పైభాగపు రంగును, 
అంటే తల, వీపు, రెక్కల వెనుక, తోక పైన ఉన్న రంగును గుర్తించాలి. 
తరువాత దిగువ భాగాలమీద్య అనగా గొంతు, రొమ్ము, పొట్ట, తోక (కింద 
ఉన్న రంగును గమనించాలి. రొమ్ము పొట్టథాగాలు నీడన ఉంటాయి 
కనుక, అవి సహబింగా ఉన్న దానికంపే ముదురు రంగులలో ఉన్నట్లు 
కనుపిస్తాయి. పూర్తి తెలుపురంగు బూడిదరంగు వలె కనుపిస్తుంది. 
అందుచేత ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి. 

(వతి రంగు సరిగ్గా ఎక్కడ ఉందో జ్యాగత్తగా గమనించాలి. (పత్యే 
కంగా కనిపించే గుర్తు ఏమయినా ఉందేమో చూడండి. (దీనికోనం మీరు 
రొమ్ము భాగాన్ని చూడటం ఉత్తమం.) పక్షి మిద ఎలాంటి గుర్తులు 
లేకుండా ఉందా? చుక్కలు, పొడలు, చారలు, ఏమయినా ఉన్నాయా? 
తోక చివర రంగుచార ఉందా? లేక తెల్ల బొడలున్నాయా? లేక 
అంచులు తెల్టగా ఉన్నాయా? దాని తొడల (కింద మచ్చ ఉందా 
రెక్కల చివర లేతరంగు రేఖ ఉందా? లేక సాదాగా ఉందా? కీటక 
నంహారులుు సంగీత పక్షుల వంటి చిన్నవాట్‌లో ఈ గీకలు ఉండటం, 
ఉండక షోవటం అనే విషయాల కెంతో (పొముఖ్యముంది, పక్షి కంటి 


59 
మీద “గీతి ఉందా. లేక కంటిచుట్టూ గుండ్రని గీత' ఉందా? తలబుట్టు 
మీద గీతలున్నాయా, మచ్చలున్నాయా ? 

నీటి వక్షుల రెక్కలు ముఖ్యమైనవి. వాటి చివరలు నల్లగా ఉన్నాయో, 
తేలిక పమచ్చలున్నాయో, గీతలున్నాయో, లేదా ఒకే రంగుందో గమనిం 
చాలి. ఆ పక్షిని గుర్తించటానికి దాని పరిమాణంతో పొటు ఈ గర్తు 
ఒకటి చాలు. మీరు రేఖా చితాలను బాగా వేయగలిగితే ఇంకా మంచిది. 
పక్షి ముఖ్య భాగాలతోనహా, దాని ఈకల తొడుగు, కాళ్ళు, ముక్కు, కట్లు, 
మొదలైన వివరాలు చూపే రేఖా చిత్రాన్ని గీయగలిగిలే, దాన్ని పరిశీలిం 
చటం మరింక సుకరమపవుతుంగి. 


పుకృతిలోని వక్షిని గుర్తించటానికి దాని స్వరమే [పధానాధారమవు 
తుంది. ఒకొక్కసారి ఆదే శరణ్య మవుతుంది. కొన్ని వక్షుల గానం 
రసభరితంగా ఉంటుంది. కొన్ని కఠోరంగా కూస్తాయి. మరికొన్ని 
హెచ్చు తగ్గుల న రాలలో పొడతాయి. ఇలా పక్షులు భిన్న స్వరాల: ఎని 
పిస్తాయి. PO నెట్‌ జార్‌ ను గుర్తించబానికి. వాట సరే 
మన కాధారం. తెలియని కొన్ని పక్షుల స్వరాలను మిరు వర్ణించ గ:గాలి. 
ఉదాహరణకు : ోచూవిట్‌, రితి “కా-క, rr 
యూ “టీ-టీ”, అఫ్ళిక్‌ - క్‌ - ఫికర్‌”, “వెట్‌-మై .. లిప్స్‌”, 
66బ్లో _ బో _ లింక్‌** ఇలా వాటి కూతలు సంగీత ప. కంచు 
మోతలా ఉన్నాయో, కళోరంగా ఉన్నాయో, మృదువుగా ఉన్నాయో, 
హెచ్చు తగ్గుల స్వరాలతో ఉన్నాయో మీరు గమనింబాలి. 

చివరకు గమనించివలసినవి వాటి ఆహారపు అలవాటు అవి తినే 
పద్ధతులు. పక్షి ఎక్కడ కనుపించింది ఉదాహరణకు బురదనేలలు, 
నదీగ రాలు, తోటలు, తోపులు, అడవులు, సాగుభూములు - ఇలా వాటి 
స్వభావాన్ని [వానుకో వాలి, 

పక్షి కొమ్మకు అడ్డంగా కూర్చుందో, నిలువుగా కూర్చుందో గమనిం 






| క 
_ రెండు పిచ్చుకలు ఓఒక్కగంట పాటు ఇటు అటు ఆగకుండా ఎగురుతూ 
లిమిషానికి రెండుసార్లు ముక్కు నిండా కీటకాలుకెచ్చి తమ పిల్లలకు 
తినిపించినవి. 

గద్దలు, గరుడ పక్షులు, డేగలు, ఇంకా వేటాడే ఇతర పక్షులు కోడి 
పిల్లలు మొదలైన పెంపుడు పక్షులను తన్నుకు పోతాయి. అందువల్ల 
ఇవం'సే రైతులకు ఇష్టముండదు. కాని ఇవి వంటలను పాడు చేసే చుంచు 
లను, ఎలుకలను, ఉడతలను కూడా వేటాడి వారికి సాయం చేస్తాయి. 
పాములు, ఇంకా ఇతర బీవులు కొన్ని వకుల (గుడ్డను, పిల్లలను తింటాయి. 
అలాంటి వాటిని చంపి ఇవి ఇతర పక్షులను కాపాడతాయి, క్రిములకు 
స్థావరాలుగానూ వాహకాలుగానూ వినియోగ పడే కీటకాలను చంపి, 
మానవుని చంపగల రోగాల వ్యాప్తినివి అరికడుతున్నాయి. 


రాబందులు గద్దలు కాకులు మన పరిసరాలను చక్కగా శుభ్రపరు 
స్తాయి. చనిపోయిన జంతువులను,. చెత్తచెదారాన్నీ తొలగించి ఇవి మన 
రోడ్లను గామాలను శుభం చేస్తాయి. కరువులు, వరదలు వచ్చినప్పుడు 
. ఇవి గుంపులుగా వచ్చి పడీ చెల్లాచెదరుగా పడి ఉన్న మృత కళేబరాలను 
"తిని వేస్తాయి. రాబందులు వీటిని 
గబగబా తినటం మనకు ఆశ్చర్యం 
కలీగిస్తుంది. 


9 

పుప్పొడిని ఒక పువ్వు నుండి ఇంకొక పువ్వుకు చేర్చుటంలో కూడా 
కొంత పాత్రను పక్షులు నిర్వహిస్తున్నవి. కొన్ని బొతుల పక్షుల ముక్కులు, 
నాలుకలు పువ్వులో నుండి మకరందం (గ హించటానికి వీలుగా రూపొంది 
వుంటాయి. పూవులోని బంగారు రంగు పుప్పొడిలో కొంత పక్షి తలకు, 
ఈకలకు అంటుతుంది. ఫలదీకరణకు అవసరమైన పుప్పొడిని ఇట్టా కాను 
వాలే మరొక పుష్పానికి ఇది చేర వేస్తుంది. 


వేటొడ బడే వేలాది పక్షులను (కముడొలు, రీకువు పిట్ట, మొదలయినవి) 
నీటిలో ఉండే పక్షులను (బాతు టీల్‌, చాతక పక్షి) వలపన్ని పట్టు 
కొనో తుపాకితో పేల్చో ఆహారంగా వి|్రోయిస్తారు. వాటిని మనం ఎంత 
తృప్తిగా తింటాము ! వాటిని అమ్మేవాడు ఏటా ఎంత సొమ్ము సంపాదిస్తాడు ! 
అ అల్పపాణుల మీద నిరయగా ఉంటున్నాము గ దా! అవి మనకు హాని 
చేయవు ; వాస్తవానికి మనకు ఎంతో ఉపయోగకరమైన పని చేస్తాయి. 








8. పు తి పనులవారు 
ga 


పష్ణలను జొగత్తగా గమనిస్తే,. వాటిని 
. గరించి ఆసక్తి కలిగించే అద్భుతమైన విషయా 
లెన్నో మీకు తెలుస్తాయి. ఒక చెట్టుమీదినుండి 
దురొక చెట్టుమీదికి ఎగురుతూ కనుపించే 
పలు తమ వనిలో నిమగ్నమై ఉన్నాయన్న 
పూట. మానపజులవలెనే అవీ ఇళ్ళు కట్టు 
కొంటాయి ; ఏ్‌ల్టలను పెంచుతాయి. వాటి 
కొక సొంత భాష కూడా ఉంది. 


పక్షుల లోకంలో కూడా దర్జీలు వడం 
గులు బెస్తలు మొవ లైన వృత్తి ఫనివారున్నారు. 
చర్జీలు : దర్జీ పక్షి నన్నని పీచులు, సాలి 
సహడు డారాలు, వట్టుకాయలనుండీ వట్టుదార 
మూ తినుకౌంటుంది. తర్వాత, రెండు మూడాకు 
లను జేర్చి వదునైన సన్నని ముక్కుతో 
కుడుపంది. ఇలా అది గూటిని తయారుచేస్తుంది, 
. వడ్రంగులు: ఈ వృత్తికి చక్కని ఉదా 
దారణ వ్య్మడంగి పిట్ట, కీటకాల కోనం ఇది 
బెట్టు మొదటీని తొలుస్తుంది. దాని ముక్కుకు 
కోతకు తగిన వాడి అంచులు ఉన్నాయి. 
ఇలాంటి ఈ ముక్కును అది వెరడు ఒలవటానికి 
గొడ్డలిగానుు కన్నాలు కొట్టటానికి ఉలిగాను 
దాడుకుంది. డిని నాలుక చ్మిళంగా ఉంటుంది. 





1l 
ఇది పొడవుగా, గుండ్రంగా గయకు 
గా ఉంటుంది. లేదా నాలుక ఉవళ 
కొమ్మువంటి కొన దానిమీద రంపపు 
పండ్లలాంటి పదునైన ముళ్ళు ఉంటా 
యి. నాలుకను ముక్కునుండి 
లికి లోపలకి అడిన్తూ వ[శంగి ఏట్టి 
కొమ్మల రం(ధాలలో దాగిఉన్న కీట 
కాల & పిల్లలనూ గుడ్రనూ చెదరగొట్టి 


' బెస్తలు: వక్షులలోని బెస్తలలో 
ఎకుముకిపిట ఎంతో అందమైనది. 
చెరువులు? దొరుస్తల గబ్రమిదను, గలగల వారే సెలయేళ్ల వక్కన డాండే చెట్ల 
మీద ఇవి తరుచు కనిపిన్తేయి. నీటమిదికి వాలిన కొమ్మమీద కూర్చొని ఒక్మాగంగా 
నీళ్లలోకి చూన్తూ ఉంటుంది. శెల్లటి చేవ ఈదుతూ రాగానే, క కొమ్మముది నుండి 
చటుక్కున నీటిలోకి దూకుతుంది ; మరుక్షణంలో నిడుపాటి ముక్కుతో చేపను 
అడ్డంగా .వట్టుకొని ఎగిరిపోతుంది. 

తోటీలు : తోటీలలో రాబందు ఒకడి, 
లేకుండా ముడుతలుపడీన చర్మయు 
గల మెడకలిగి ఇవి చూడ్వంరంత 
బాగుండదు. ఎగరటంలో దీనికున్న 
వడి మరొక పక్షికి లేదు. ఎన 


ఎగురుతూ కింది (పప్రవంచాన్ని నంతం 


t 


గా పరిశీలిస్తుంది. మత సు'చరు 


Fp 


(Fe ఇ 
లైన గద్దలతో ఏథులను ఊళ్ళన 
న శం 


శ్మశానాలను పరికీన్తూ చెత్త కువ్చం 








దొంగలు : వీటిలో అంతటా కనపడేది 
* నల్లని మెరిసే ఈకలతో తెలివెన నల్లని 
ba అది చాలా ఆకర్షక ౦గా ఉంటుంది, 


కాగ అది మనుష్ములసుండి, జు నుండి వస్తువులను దొంగిలిస్తుంది కనుక 
అసహ్యించుకొంటారు. దుకాణంలోగాని, పొలంలోగాసి, ) ధాన్యం 
ఎక్కడ ఉన్నా, కాకి ధైర్యంగా దొంగిలించటం చూన్తూంటాము, అది వక్షుల 
గూళ్ళలోని గుడ్డను, పిర్రలను, కూడా దొంగిలిస్తుంది. 





పోలీసు : దీనికి పోలీసు పక్షి చక్కని 
ఉదాహరణ. వాటి ఈకలు నిగనిగలాడే 
నలుపురంగు దుస్తుల్టాగా కనిపిస్తాయి. (గామ 
సీమలలో కావు కాన్తూ తనకంపే పెడ, 
పక్షులమీద కూడా దాడీ చేయటానికి ఇది వెను 
కాడదు. ఈ వక్ష తన గూటినే గాక, ఆ పరి 
నరాలలో ఉండే ఇతర వక్షుల గూళ్ళను 
కూడా రక్షిస్తుంది. అందుచేత పిరికి పక్షులు 
దాని గూటినమీపంలో గూళ్ళు కట్టుకుంటాయి. 
గుడ్డను దొంగిలించే కాకి విషయంలో ఇది పతే 
కంగా కఠినంగా ఉంటుంది. అన్ని వక్షులరం టే 
ఇది ముందుగా న్నిద లేస్తు ది, తేలశేలవారు 
తూండగానే లేచి పోలీసు పక్షి సుదూరానిక విని 
పించే మధుర కంఠస్వరంతో నూర్యోదయాన్ని 


చాటుతుంది. 


గుడ్డ గూబ 
13 

స రాతి కాపలాదారు: గుడ్డగూబ పగలంతా 
చ్చ గీని దపోయి చీకటి వడగానే నిద లేస్తుంది. 
క ష్రేరాశంతా (గామణ ప్రాంతాన్ని నిశితంగా పరిశీ 
1. చెలినూ ఎలుకల కోనం నిశ్శబ్దంగా పొలాలను 
.' దాన్యపు కొట్టను గాలిస్తుంది. కొక్కెమువంటి 
ముక్కు, బలమైన వంకర గోళ్ళు ఎరను చంప 
టానికి దానికి బాగా సాయ” చేస్తాయి. 

వేటగాళ్ళు: పగటి వేటగాళ్లలో గరుడపక్తు 
లు, డేగలు మహా భయంకరమైనవి. పైర్లకు విప 
రీత నష్టంచేసే అనంఖ్యాకములయిన ఎలుకలను, 
ఉడుత లను అవి పదునైన వంవుదిరిగిన ముక్కుతో 
; బలమైన గోళ్ళతోను చంవుతాయి. హానికరమైన 
కటకాలనుకూడా అనంఖ్యాకంగా ఆరగిస్తాయి. అవి శ క్రివంతంగానూ, వేగంగానూ 
ఎగురుతాయి. ఎరను పట్టుకోవటంలోను, దానిని సునాయానంగా చీల్చటం లోనూ 
వంపు దిరిగిన వాడి ముక్కు, బలమైన గోళ్ళూ ఏటికి ఉపకరిస్తాయి. 





CEES 


సోమరులు : “కుహూ కుహూ” అని కూసే కోయిలను అందరూ ఎరుగుదురు. 
'తన గూటిని కూడా తాను ees లేనంత సోమరి ఇది. కాకి గూటిలో శనగుడ్రు 
పెట్టగల బిక్తులమారి. కోయిల గుడ్డను 
కూడా కాకి తనవె అనుకొని పొదిగి 
' పిల్ణలను చేసి పెంచుతుంది. పెరిగి పెద్ద్‌ 
. యిన తరువాత అవి సహజంగానే 
కోయిలలే అవుతాయి! 










గాయకులు: గాయకులలో 
తొలుత చెప్పదగినది మాగ్‌ పైరావిన్‌. 
శిత కా లంలో ఇది మృదువుగా ఈల 





సాలెపకి లేక గిజిగాడు 





వేస్తుంది ; కాని వసంతకాలంలో వీనులవిందుగా 
గొంతెత్తి గానం చేస్తుంది. కూస్తున్నప్పుడల్లా తాళ 
యుక్తంగా తెలుపు నలుపుగల తనతోకను వివ్వుతూ 


. పైకెగరవేన్తూ - చూడ ముచ్చటగా ఉంటుంది. 


నర్తకులు : ఫాన్‌ టెయిల్‌ ఫ్రయికాచర్‌ పక్షి 
నృత్యం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొమ్మల 
మధ్య గెంతుతూ ఆకస్మికంగా ఆగిపోతుంది. 
తప్పటడుగులతో ఒక పక్కనుంచి మరొక 
పక్కకు తరిగి నృత్యం (పారంభిస్తుంది. వినన 
కర్రలాంటి తన తోకను నిరంతరం తెరున్తూ, 
ముడున్తూ సరిగా ఒక యువతి విననక|[రతో 
విసురుకున్న ప్లే అటూ ఇటూ ఆడిస్తుంది. 

సాలీలు : దర్జీపిట్ట గూటిలాగే సాలెపిట్ట 
గూడు కూడా చక్కగా ఉంటుంది. గడ్డివరకలతొ 
గాని తాటి ఈత, కొబ్బరి పీచులతోగాని ఇది. 
గూటిని బలంగా నేసుకుంటుంది. సిన్నని కొమ్మ 
నుండి దీని గూడు బల్బ్‌ ఆకారంలో వేలాడుతూ 
ఉంటుంది. ముందు గొట్టంలా వుంటుంది. లోవల 
గుడ్డు పెట్రడొనికి వేరుగా గది వుంటుంది. శత్రు 
వులను దూరంగా ఉంచటానికీ గొట్టం ఉపయోగ 
పడుతుంది. ఈ పక్షులు కొన్ని కలసి ఒకే చోట 
గూళ్ళు కట్టుకుంటాయి. కనుక తమ గూళ్ళను 
దాచేందుకు ఇవి (వయత్నించవు. గూళ్ళు రక 
రకాల ఆకారాలలోను, పరిమాణాల లోను ఉం 
టాయి. 'సామాన్యంగా నీటిమీది వంగి ఉండే చెట్టు 
కొమ్మల చివరలకూ లేదా ఈతాకు చివరలకూ, 
ఇవి వేలాడుతూ ఉంటాయి. 


ఫాన్‌ సెయిల్‌ ఫయికొచర్‌ 


బాతు 


15 
కసాయిలు: కసాయి పక్షికి తన 
ఎరను ముళ్ళకు గుచ్చే వింత అలవా 
టుంది. అందుచేత దీనికి కసాయి అని 
పేరు వడింది. 


తన కవనరమయిన దానికి మించి 
ఎరను చంపి, దానిని ఈ విధంగా నిల్వ 
చేన్తుంది. ఇది కీటకాలను తిని (బతుకు 
తుంది. బల్లులను, ఎలుకలను చంప 
టానికి కూడా ఇది వెనుదీయదు. వంగిన 
బలమైన ముక్కుతో వాటిని ముక్కలు 


ముక్కలుగా చీలుస్తుంది. 







[ప్రయాణికులు : పయనించే. లేక 

వలసపోయే వలు వక్తులకు అడవి బాతు 

ఫ్‌ ఒక ఉదాహరణ. యూరప్‌, ఉత్తర 

ఏషియా, టిబెట్టులనుండి సఫీకకాలంలో 

భారతదేశానికి అన్నిరకాల బాతులూ 
వస్తాయి. 


కసాయి పటీ 





ఒక్కొక్క జాతికి ఒక్కొక్క (పదేశము లేక నివాస స్థలము ఉంటుంది. 
అనుభవజ్ఞులైన పక్షి పరిశీలకులు అడవి, గడ్డి మైదానము, నరన్సు, బురద 
నేల లేక పొలాన్ని చూచి ఆ (వదేశంలో ఏ పక్షులుండేదీ చాలవరకు సరిగ్గా 
చెప్పగలరు. కొన్ని వక్షులు పపంచ వ్యాప్తంగా ఉంటాయి; మరికొన్ని 
కొన్ని [పదేశాలకే పరిమితమై. ఉంటాయి. ఇంకా కొన్ని శీతకాలంలో 
వెచ్చదనాన్ని, ఆహారాన్ని వెదుక్కుంటూ ఒక దేశంనుండి మరొక దేశానికి 





వలనపోతాయి ; వసంత బుకువులో వాతావరణం అనుకూల్గంగా ఉన్నపుడ 
తిరిగివస్తాయి. 
అయా (ప్రదేశాల అక్షాంశము, నముదమట్టం ' నుండీ ఎత్తూ ఒక్లుల 
పరిమాణాన్ని నిర్ణయిస్తాయి. ఒకే జాతి పక్షీ పరిమాణం, హిమాలయాల 
నుండీ కన్యాకుమారి అగం. వరకూ పోయిన కొద్దీ తగతూ ఉంటుంది. 
హిమాలయాలలోనూ, ఇతర పర్వతాలలోనూ చలి “అధికంగా ఉండే ఎగువ 
పాంతాలలో పక్షులు పెద్దవిగా ఉంటాయి; పొద ,ప్రాంతాల్డో చిన్నవిగా 
bi పక్షి రంగుమీద వాతావరణ [ప్రభావం కూడొ ఉంటుంది. 
తావరణం తర్వాత, పక్షి బీవితంమీద (పభావాన్ని చూపగలవి 
చెట్టు. RE అక్షాంశ ము, వాతావరణము, వర్షపాతము పరిసర 
స్వభావము -- వీటిమీద ఆధారపడి చెట్టు చేమలుంటాయి. అడవులలో 
ఉండే చెట్టు చేమలు పొలాలు, తోం పార్కుల వంటీ సేద్యపు 
భూములలో ఉండే వాటికంటే భిన్నంగా ఉంటాయి, 
కొమ్ము రూవంల్లో మైనపు వసుపు రంగులో పక పెద్దముక్కు, 
తెలుపు నలుపు రంగులు గల కొమ్ముసక్షి బంగారు వన్నెగల బంగారు 
పిచ్చుకలు, ఎరుపు నలుపు' పసుపు వర్గములు గల నినీవెట్స్‌, తెలుప 
తొడుగు, వేలాడే పొడవైన తోక ఈకలు గల పొర డై ఫ్రయికాచర్స్‌ వంటి 
నదరుగా ఉండే పక్షులు అడవులలో అధికంగా ఉంటాయి. నేరేడురంగు, 
ఆకుపచ్చ, ఎరుపురంగు గల నూర్య పక్షులు, పసుపు, పాలిన శ్యామల 





వర్షము. గల. నెమళ్లు, ఇంకా ఎన్నో ముదురు రంగుల వక్షులు కూడా 
ఉంటాయి...” =. మ 

[గామాలలో, తోటలఆో వార్కులలో ఉండే వక్షులు మెనికు తెలిసిన వే. 
అహారం సమృద్ధిగా 'దొరుకుతుందని తెలుసు కనుకనే పిచ్చుక మన 
చేరువనే ఉండగోరుతుంది. ముందుకు వంగుతూ, ఊోగుతూ నడుస్తూండే 
పొగాకురంగు గోరువంకలు మనశిన్నో కనిపిన్తూంటాయి. చురుకైన 
నలుపు తెలుపు మచ్చల గోరువంకలు, ధాయర్‌ పిట్టలు నలుపు, పసుపు 
వన్నెల చిన్న పిట్టలు చెట్టచుట్టూ ఎగురుతూ కనిపిస్తాయి, 


సువిశాలమైన సేద్యపు భూములలో చెట్టు తక్కువగా ఉంటాయి 
గనుక, అక్కడ నేలమీద సంచరించే పక్షులు ఉంటాయి. చకవాకములు, 
అశ్వకములు, గోధుమరంగు పికిలి పిట్టలు ఇలాంటి (పదేశాలలో ఉంటాయి. 


కొన్ని వక్షులకు పచ్చిక బయళ్లలోనూ, బురద నేలలలోనూ, కోనేటి 
గట్టమ్మీడను, వాగుల, నదుల పరినరాలలోనూ ఉండటం ఇష్టం. నేలమీద 
తిరుగాడే పక్షలకంక్రే, నీటి పక్షుల పరిశీలన చాల కష్టమైన పని. 








క. సంకేత స్వరాలు 


పక్షుల కొక భాష ఉంది; గాన్నవి చాలా పనుల కుపయోగిస్తాయి. 
అది మన భాషంత చిక్కుగా ఉండదు, అయితే అవి తమ భావాలను 
పరస్పరం తెలుపుకోటానికి ఈ భాష సహాయపడుతుంది. ఒకే దొతి పక్షుల 
మధ్య గుర్తింపు కుపకరించే సంకేత స్వరం ఉంటుంది. భయ (పకటనకు, 
దూరంగా ఉండమని హెచ్చరించటానికి పత్యేకంగా ప్రమాద సంకేత 
స్వరాలుంటాయి. (పేమ కలాపం నడుపుకోటానికి [పేమ నంకేతం 
ఉంటుంది. వైరుద్ధ్యం, తిరుగుబాటు తత్వం వల్ల కూడా ఇవి పొడతాయి. 
ఒక్కొక్కసారి పరుషమైన యుద్ధ స్వరాలను కూడా వినిపిస్తాయి. 


కొన్ని పక్షులు (పశాంత౦గా ఉండటానికి అలవాటు పడతాయి, మరి 


20- 
కాన్ని గోలచేస్తాయి ; వీటికీ రోకరకాల సంశేకాలు తెలుసుననిపిస్తుంది. 
అడవి గోరువంక, అకుచిలుక లాంటివి చక్కగా వలుకుకాయి. మరికొన్ని . 
అరిశేరిన గాయకుల్లొ. అనిపిస్తాయి. _వెరవుకూతలు, గురగురలు, పెద్ద 
అరుపులు కూతలు, మూలుగులు, " ఈలలు - ఇవి పక్షుల లోకంలో . 
సొమాన్యంగా వినిపించే ధ్వనులు 
ఉదాహారణకు స్టార్కుకొంగ ముక్కు దిగువభాగంతో' గలగల శబ్దం 
చేస్తుంది. వ(డంగిపిట్ట ముక్కును చెట్టుకు కొడుశూ మద్దెల దరువు వేస్తుంది. 
పక్షి పిల్లలకు వాటి భాష వేరే ఉంటుంది. “పెద్దపైెరిగిన తర్వాత 
అవి. ఆ 'భాషను వాడవు! తమ అవసరాలను భయాలనూ, ఉనికిని 
తలిదండ్రులకు అవి తెలుపుతాయి. తమజొతి పాటలను, సంశేత ధ్వనులనూ . 


జలరంజక పకీ 





21 
పిట్టపిల్ల లెలా నేర్చుకొంటాయి ? కొన్ని టికివి న్వతహాగా అబ్బుతాయని, 
మిగిలినవి తమ తలిదండులను అనుకరిస్తాయని వయోగాలవల్ల రుజొవైంది. 

పక్తులు ముక్కులతో పాడతాయని పిల్లలు అనుకుంటూండ వచ్చు. 
పూర్వకాలంలో పక్షులమీద మోబాన్నవారు అవి ఇంకా బాగా పాడతాయన్న 
విశ్వాసంతో పాపం వాటి నాలుకలు చీల్చేవారు! శరీరంలో. గాలిగొట్టం 
రెండుగా చీలే దగ్గరనుండి పక్షిస్వరం వస్తుంది, ఈ (పదేశంలో సున్నిత 
మైన పొర ఉంటుంది. అది పతి పక్షికి స్వరాన్నిస్తుంది. 

లేత వన్నె గల చిన్న పక్షులు మంచి గాయకులు. (పదర్శించదగిన 
ఈకల సౌందర్యం లేని లోటు వీటికి మధుర స్వరం ద్వారా తీరుతుంది. 
ఈ స్వరం వీటికి పాముఖ్యం కూడా కలిగిస్తుంది. ఇక మిగిలినవి ఇతరుల 
దృష్టిని ఆకర్షించటానికి తమ అందమైన రంగుల నుపయోగిస్తాయి. 


పక్షి పరిశీలకులు పక్షులను కనిపెట్టి చూడటానికి కనులకంకొ 
' చెవులమీదే అధికంగా అధారవడతారు. వారీవని మీద ఉన్నప్పుడు కొంచెం 
సేపు నడున్తూ, మధ్యలో 'కొన్ని నిమిషాలపాటు ఆగుతూ దాగి ఉన్న 
పక్షుల స్వరాలను నిదానించి వింటూంటొరు. అన్నిటికంటె పెద్దవి, 
ఉత్తమమైనవి అయిన శబ్దాలు వసంత బుతువులోనూ, వేసవి రోజులలోనూ 
వినఐడ తాయి. పొద్దుపొడుపుకు ముందు, పొద్దు కుంకిన తరువాత ఈ 
(పకృతి నంగీతం వినటానికి ఉత్తమమైన సమయము. 


6, (పేమ కలాపమూ ; (పదర్శనము 


బిడ్డలను కనిపెంచే బుకువులో పక్షులు అన్ని చోట్లా కనుపిస్తాం 
బింటలు పేమించుకుంటాయి. పోటీ పడినవి పోరాడుతాయి. జత 
కలుస్తాయి. అటుపైన గూడు కట్టుకోటం, ఆ మీద తలి దండుల బా, 
తలు మొదలవుతాయి. 

వసంత బుతువులో (పతిదానిలోను చై చెత న్యం మేలుకొంటుంది ; (పా 
శక్తి తొణికిసలాడుశుంది. తమతో జత కలవమని సామాన్యంగా వ 
పక్షులే ఆడవాటి వెంట బడతాయి. అందుచేతే పెళ్లిళ్ల బుతువు వచ్చేన 
వాటి ఈకలు మరింత అకర్షణీయమైన రంగులతో మెరుస్తాయి. సంవత్స! 
మొత్తాన ఈ కాలంలో మగ పక్షులు అందమైన అవయవాలను - త 
యిలను, రంగు రంగుల మచ్చలను, మెరిసిపోయే రంగుల ముక్కుల; 
నిడుపాటి మెడ ఈకలను, పాదాలను కాళ్ళను (పధానంగా _పదర్శి; 
ఉంటాయి. 


ఇందుకు భిన్నంగా ఆడపక్షి లేత రంగులో ఉంటుంది. అడది గూటి 
ఉండవలసినది. కనుక అది (పమాదానికి గురి అయ్యే అవకాశం ఉం 
దాని లేత రంగులు శ్తతువుల కంటబడకుండా Mo రం! 
చాతక పక్షి, లావపిట్ట వంటి కొన్ని జొతుల పక్షుల పరిస్థితి ఇంద 
భిన్నంగా ఉంటుంది. అడపక్షికి ముదురు రంగుల -ఈకలుంటా, 
అది (గుడ్డు పెట్టిన తర్వాత మగది (గుడ్డను పొదుగుకుంది ; పిల్ల 
పెంచుకుంది ! 

మన జాతీయపక్షి నెమలి (పేమకలాపాన్ని మీరెపుడైనా చూచా? 
అదొక అద్భుత దృశ్యం. మగపక్షి హుందాగా ఆడదాన్ని చేరుతు, 
కనులు చెదరే రంగుల తోకను విసనక్యర వలె విప్పుతుంది. బంగా, 


23 
పొడి అద్దినట్టు - మిలమిల మెరిసే మృగువైన ఈకల కొనలు, పతి ఈక. 
చివర రంగులు “మారుతూ కనుపించే నిజమైన కళ మచ్చలు: 
కలిగి అది ఎంత అందంగా ఉంటుంది ! 
నెమలి ముందుగా తోకఎత్తి వెనకభాగాన్ని చూపుతుంది, ఈ 
' భాగమంతటా ఒశకేమాదిరి శేలికరంగు ఉంటుంది. అకస్మాత్తుగా, పక్కకు 
తిరిగి అనేకవ ర్లాల శోభతో మిలమిల మెరిసే విప్పారిన పురిని ఆడనెమలి! 
(ప్రదర్శిస్తుంది. “నృత్యంచేస్తూ, ఆ రంగుల పింఛాన్ని విసురుగా కదలిస్తుంది. 
పింఛపు కన్నులు నవ్వుతూ, మెరుస్తూ ఆకుపచ్చనుండి నీ లానిక్కి కంచు 
రంగుకు, పసిడి రంగుకు క్రమంగా మారుతూ చివరకు ము అకుపచ్చగా 
కనుపిస్తాయి. 

(సేమకలాపాలలో తేడాలున్నాయి. కొన్ని పక్షులు గాలిలో, మొగ్గలు 
వేస్తాయి. కాళ్లకు అక కర్షణీయమైన రంగులున్న పక్షులు పైకెగిరి ఆడపక్షి 


దృష్టిని అకర్షి ంబేటట్టు “కాళ్ళనూపుతూ దాని ముందు వాలుతాయి. కొన్ని 
మగవక్షులు మెరిసే ఈకలు నిక్కబొడుచుకొని ఆడపక్షి చుట్టూ 


విరుగుతూ ఉంటాయి, 








పక్షి ఎక్కడబడితే అక్కడ గూడు పెట్టదు, తగిన చోటును జొ(గత్తగా 
ఎన్నుకొంటుంది. చిన్నపిల్లలను పోషింపవలసి ' ఉంటుంది గనక గూడు 
పెట్టటానికి సమృద్ధిగా అహారం దొరికే (పదేశాన్ని ఎన్ను కొంటుంది. 


గూడు సెట్టదగిన ఉత్తమ స్థలాలకోనం పక్షులమధ్య పెద్ద పోరాటం 
జరుగుతుంది. క తగవు పరిష్కారమయితే (పతి మగపక్షికీ 
సొంత అస్తి ఏర్పడుతుంది ; ప్రశాంత పరిస్థితులు నెలకోర్టిటాయి. తర్వాత 
అది ఆడపక్షి [పేమను అర్థిస్తుంది. అటు: తర్వాత గూటి నిర్మాణం ఆపైన 
= పిలల పెంపకం ప్రారంభమవుతుంది. 


7. గూళ్ళు: పొదగటంలో మెలకువలు 


మనుగడకోనం పక్షులలో నిరంతరం భీకర పోరాటం జరుగుతూ 
ఉంటుంది. పొదిగే బుతువు తలిదం[డ్రులక్సూ పిల్లలకూ. [పమాదభరిత మైన 
కాలం, బల్లులు పాములు, ఎలుకలు, ఉడుతలుు కోతులు, ఆఖరుకు 
మనిషి కూడా గుడ్లను దొంగిలిస్తాడు. ఇతర పక్షులూ నమ్మదగినవి కావు. 
కాకులు, నీటికాకులు ఈ దొంగతనంలో అరికేరినవి. 


తమ అవనరాలను బట్టి పక్షులు గూళ్ళు నిర్మించుకొంటాయి. 
కొన్ని మొరటుగా నిర్మిస్తే మరికొన్ని నగిషీగా నిర్మిస్తాయి, 


న్గూలంగా ఆరు రకాల గూళ్ళు ఉంటాయి : 


(1) కప్పులేని గూళ్ళు: ఇవి లోతుగా కప్పు అకారంలో ఉంటాయి. 
(గుడ్డు, పిల్లలు పడిపోకుండా ఇవి కాపాడతాయి. పీచు వెంటుకలు, 
ఆఖరుకు మృదువైన ఈకలతో సహా మెత్తని పదార్థాన్ని గూటిలో మెత్తగా 
పరుస్తాయి. ఇలాంటి గూళ్ళు సామాన్యంగా కాకి, స్తారు కొంగ, 
పావురముల వంటివి కట్టుకొంటాయి. అవి మందలుగానో, జతలుగానో 
నివసించటానికి అలవాటు పడినవి. అందువల్ల అవి తమ గూళ్ళను 
రక్షించుకొన గలవు, 

(2) కప్పున్న గూళ్ళు: పూర్తిగా పైన కప్పు ఉన్న ఈ గూళ్ళకు 
ఒక పక్కన చిన్న మార్గముంటుంది. లోపల అంతటా చిన్న ఈకలతోనో 
వెంటుకలతో నో మెత్తపరిచి ఉంటుంది. 

(8) సొరంగాలలో గూళ్ళు; లకుముకి పిట్ట, దివ్యకము, ఇనుక పక్షి 
వంటివి గూళ్లకై తమ ముక్కులతో నదీ తీరాలలో ' సొరంగాలు తొలుస్తాయి ;' 
గుంటలు ల్రీస్తాయి. 





z] 
(4) కన్నాలలో గూళ్ళు: చెట్టు కొండ రాళ్ళు, గోడల కన్నా అలో 
వ|డంగిపిట్ట, గుడ్డగూబ్క ఆకు చిలుక, గోరువంక, కొమ్మువక్షి వంటిది 
గూళ్ళు పెడతాయి. ఇవి తమంత తామే కన్నాలు చేస్తాయి; లేకపోలే 
నహజంగా ఉన్న కన్నాలనే వాడుకుంటాయి. చెట్టు కొమ్మలో అడ కొమ్ము 
పక్షి గుడ్డమీద కూచుంప్రే మగది త్నొరకు అడ్డంగా గోడ పెట్టినట్టు 
కూచుంటుంది. [వత్యేకంగా తొలిచిన కన్నం గుండా దానికి ఆహార మందించ 
టొనికి ఈ కాలమంతా మగపక్షి చాలా (శ మవడుతుంది, 


(౮) తాము లేసప్పుడు పకలు కప్పివేసే గూళ్ళు : వం౦జులపకీ, 
నీటికోడి, బాతుల గూళ్ళమీద కప్పులుండవు, తల్లి పక్షులు వాటిని వదలి 
వెళ్ళేముందు గుడ్డను దేనితోనయినా కప్పుతాయి, కుళ్ళే కలువు మొక్కల 
తోను జమ్ము మొదళ్ళతోను కట్టిన వంజులసక్షి గూడు తేలే తెప్పలాగా 
ఉంటుంది. అవి గూళ్ళలా కాకుండా చచ్చిన మొక్కల్లాగే కనిపిస్తాయి. 


(6) గూళ్ళుగాని గూళ్ళు: సముద్ర పక్షులు, టిట్టిభాలు, తికిహారుల్పు 
స్టోన్‌ కర్లూ కొంగలు కస్టేవి నిజానికి గూళ్ళనటానికే వీలులేదు. అవి 
నేలమీదే గుడ్డు పెట్టి పొదుగుతాయి. వాటి (గుడ్డ రంగు పరినరాల రంగును 
పోలి ఉంటుంది. వాటీని గుర్తించటం కష్టం, ట్‌ట్టిభాలు, చిన్న అలు 
చిప్పలను, గులకరాళ్ళను పోగుచేసి రాతి గట్టుమిద చేర్చి వాటిమీద (గుడ్డు 


పెడతాయి. 


గుడ్డను వేడిగా ఉంచటానికి సామాన్యంగా తల్లి పక్షే వాటిమీద 
కూర్చుంటుంది. వాటిమీదనే ప్రాణం పెట్టుకొనే తండడి పక్షి దానికి అన్ని 
విదాలా తోడ్పడ టానికి (పయత్నిస్తుంది. మేతకూ, వి(శ్రాంతికీ తల్లి పక్షి 
పోయినపుడు మగపక్షి (గుడ్డమీద కూచుంటుంది. 


చాలా పక్షులు సంవత్సరంలో ఒక్కసారే గుడ్డుపెట్టి పొదుగుతాయి. 
ఒకప్పుడు మొదటి గుడ్డు నాశనమలుక్సే మరొకసారి పెట్టవచ్చు. 


28 

గడ్లన్నీ “గుడ్డ ఆకారంలో” ఉండవు. దొర్లి వడిపోవటానికి వీలు 
లేని చెట్టు తొ[రలు, కొండ రాళ్ళు, శిధిలాలు మొదలైన (వదేశాలలో పెప్టే, 
పక్షుల) గుడ్డు గుండంగా ఉంటాయి. తితిహారులు, దాని దొలికి' చెందిన 
ఇతర పక్షుల గుడ్డు అత్తిపండ్ల ఆకారంలో ఉంటాయి. ఎక్కువ గుడ్డు 
వట్టటానికి సీతగా, గుడ్ల. కొనదేలిన భాగాలు లోపలికుండేటట్టు గుండ్రంగా 
వొటిని అమరుస్తాయి. ఐిల్లపరుపు కొండ రాతి మీదగాని, సము[దంలోని 
కొండశిఖరం మీదగాని, నిడుపాటి ఒకే ఒక్క 'పెద్ద (గుడ్డు పెట్టే పక్షు. 
లున్నాయి. స్‌ 

' వివిధ జొతుల పక్షులు పెప్టే గుడ్డ సంఖ్య ఆహారం దొరకటం మీదను, 
వాటి రక్షణ శ క్తిమీదను, అలవాట్ల మీదను అధారపడి ఉంటుంది. కొన్ని 
పక్షులు ఒకే గుడ్డు పెడతాయి, కొన్ని రెండు, మరికొన్ని నాలుగు 
"పెడతాయి. గరుడవక్ష ఒకటి నుండీ నాలుగు వరకూ బాతులు ఐదు 


నుండి పదహారు వరకూ, es నాలుగు నుండి ఆరు వరకూ (గుడ్డు 
పెడతాయి. 





29 
సామాన్యంగా నేలమీద ఉండే బాగా ఎగురలేని' పక్షులు ఏ ప్రమా 
దానితైనా లోనుకావచ్చు. ఈ రకంవి ఇరవై గుడ్రవరకు పెడతాయి. 
చాలా ఆడవక్షులు ఒకే గూటిలో [గుడ్డు పెడతాయి. 

గుడ్డమీద ఉండే రంగు, మచ్చలు వాటి రక్షణలో (పధానప్యాత 
నిర్వహిస్తాయి. వడంగిపిట్ట, లకుముకిపిట్ట అకు చిలుక, గుడ్డగూబల 
గూళ్ళకు కప్పు ఉంటుంది. కనుక వాటి గుడ్డకు “రక్షక వర్షము 
అవసరం లేదు. అందువల్ల అవి. తెల్లని గుడ్డు పెడతాయి. ఇందులో 
మరొక వయోబనం కూడా ఉంది. తలిదండులు గుడ్డను చీకటిలో 
స్పష్టంగా చూడగలుగుతాయి. గూళ్ళికు కప్పులు లేని సందర్భాలలో, 
శ్యకువు విట్‌ని కనుక్కోటానికి వీలులేకుండా గుడ్డకు వరినరాల రంగు 
ఉంటుంది. చాలా గుడ్డకు బఫ్‌, అకుపచ్చ, నీలం, గోధుమ, ఎరువు, రోజా 
రంగులుంటాయి. | 

చాలా గుడ్ర ఉపరికలం నున్నగానో, మెరున్తూనో ఉంటుంది. కొన్ని 
పాలిష్‌ చేసినట్టు కనబడతాయి ; మరికొన్ని నిర్మాణంలో గరుకుగా, నుద్ద 
పూసినట్టు ఉంటాయి. 

గుడ్డను వెచ్చగా ఉంచటానికి తల్రిపక్షి (గుడ మీద కూచుంటుంది. 
వాటికి వేడిమి సమానంగా తగలటానికి వక్షి తన పొట్టమీది రెక్కలను 
కొన్నిటిని రాలుస్తుంది. ఇందువల్ల ఏర్పడే మచ్చలు నాలుగు వరకు 
ఉండవచ్చు. వీటిని *పొదుగుడు మచ్చలు” అంటారు. ఇలాంటి 
మచ్చలతో పక్షి (గుడ్ల మీద సుఖంగా కూచుంటుంది. పక్షి మేతకు వెళ్ళి 
నప్పుడు కొంచెంసేపు [గుడ్డు చల్టబడ్డా ఎట్టిహానీ జరగదు. 


చిన్న పక్షుల గుడ్డు పిల్దలు కావటానికి ఇంచుమించు పదకొండు. 
రోజులు పట్టవచ్చు. పెద్ద పక్షుల గుడ్డకు ఎనభై రోజులకు మించి వట్టవచ్చు. 
కీటకాలను తినే మెత్తని ముక్కుల పక్షులు గింజలు తినే గట్టి ముక్కుల 
పళ్లులు పొద్దు పొడుపు నుండీ పొద్దుకుంకే వరకూ తమ పిలల ఆహారం 





30 
కోసం వెదుకుతూ ఉంటాయి. కన్ని పక్షులు సగం కీళ్ల మయిన పదార్థంతో 
తమ పిల్లలను పోషిస్తాయి. పావురపు పిల్లలు పాలు తాగటానికి తల్లి 
నోట్లో ముక్కులు పెడతాయి. సగం శీరమెన అహారం, పక్షి శరీరంలో 
ఊరిన (ద్రవము కలసి ఈ పాలవుతాయి. తాను తిన్న చేపల నుండి 
(గహించిన నూనెను పె। పెల్‌ పక్షి పిల్లలకు ఉగ్గు పెడుతుంది. పద్ధతి 
ఏదయినా పిల్లలను పోషించటం కష్టమైనపని గదా! తమంత తాము 
మేత వెతుక్కొని తినగలిగిన ఈడు వచ్చే వరకు ఇది జిరుగుతూ ఉంటుంది. 
పిచ్చుకలు, చక్రవాకాల్కు (థష్‌ల వంటి పక్షుల పిల్లలు కనులు 
మూసుకొనే పుడతాయి. అప్పుడవి నిస్సహాయ స్థితిలో ఉంటాయి. అవి 
గూటిని వదలిపోవటానికి వారం పదిహేను రోజులు పట్టవచ్చు. ఇందుకు 
భిన్నంగా బొతుపిల్లలు, కోడి పిల్లలు టిట్టిభపు పిల్లలు, మాంసానికి 
వినియోగవడే మరి ఇతర పక్షుల పిల్లలు దట్టమైన ఈకల తొడుగుతో 
కళ్లు తెరుచుకొని గుడ్డునుండి బయటికి వస్తాయి. వెంటనే గూటిని వదలి 
పోతాయి. స్వయంగా ఆహారం తింటూ, తిరుగుతూ ఈదుతూ సంచ 
రిస్తాయి. 


మహా ధైర్యంతో శత్రువును ఎదుర్కొని పక్షులు తమ పిల్లలను 


పీల్లలకు మేతనందిస్తున్న 
పావురము 









తన పిలతో టిటిభము జ్‌ 
a) అ 


కాపాడతాయి. చిన్న బుల్‌బుల్‌ పిట్ట గద్దను పొడిచి పొడిచి తరిమి 
వేయటం నేను చూచాను. (పమాదం డాపురించినపుడు పక్షులు హెచ్చరిక 
సంకేతాల నిచ్చుకొంటాయి ; అప్పుడు పిల్లలు రక్షణకోసం తల్లి రెక్కల 
(కిందికి దూరటానికి తొందరపడతాయి. 


రక్షణలేని సము[ద కతీరపాంతాలలో, [పమాదానికి గురిఅయ్యే స్థితిలో 
నివసించే టిట్టిభపు పిల్చ్లలలోన:. చెట్టు చేమలు దట్టంగాలేని (వదేశౌలలో 
ఉండే వేట పక్షులలోనూ కాళ్ళమీద నేలకానుకొని కూచొనే మనస్తత్వ 


మధికం. తల్లి చేసే ప్రమాదపు హెచ్చరిక వినబడినా, తమను తన్నుకు 
పోవచ్చే పక్షి నీడ కనబడినా పిల్లలు నేలకంటుకొని [పమాదమున్నంత 
వరకూ అలాగే కదలకుండా ఉంటాయి. 


నీకువు పిట్ర మరికొన్ని ఇతర వక్షులు గాయపడినట్లో, లేక కుంటి 
వయినబ్లో నటించి, తమ పిల్లలను తన్నుక పోవచ్చే పక్షిని మోనగించి 
దాని దృష్టిని మళ్ళిస్తాయి. ఈ దురాక్రమణదారు, గాయపడి దొర్లుతూ 
పోతున్న తన ఎరను పట్టుకోటం సులభమన్న దృష్టితో పిల్చలను వదలి 
తల్లివెంట బడుతుంది. ఇలా ఆ దుర్మాకమణదారుని కొంత దూరం తీసుకు 
వ్‌ త ల్లిసక్షి చటుక్కున ఎగిరిపోతుంది ! 


ఇంత [పేమతో, డొ(గత్తతో చూసుకొంటున్నా, [వతి సంవత్సరం 
వేలాది పిల్లలు నశిన్తూనే ఉంటాయి. 


8. వలస : పక్షులకు రింగులు వేయటం 


అత్యంత నిగూఢ విషయాల్లో వక్షుల వలన - లేక [వపయాణం ఒకటి. 
(వతి సంవత్సరం, అకురాలే కాలంలోను, శీతకాల [పారంళ దినాలలోను, 

షియా యూరప్‌, అమెరికాల ఉత్తర |పాంతాలలో ఊన్న పిల్లలను పెంచే 
చోట్ట నుండి కొంచెం వెచ్చగా ఉండే దక్షిణ ప్రాంతాలకు పక్షులు వలన 
పోతాయి. వనంతకాలం లోను వేసవి తొలి రోజులలోను ఇవి తిరుగు 
[వయాణం కడతాయి. 


వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేకపోతే తప్పు, అవి కాల నియమం 
తవృవు. మన పక్షి మితులు ఫ్టీత్ర కాలాన్ని మోసుకొని ఎవుడు రాగ 
లవో ఒక్కరోబొ అటూ ఇటూగా అంచనా వేయవచ్చు. 


__ కొన్ని జాతులు దగ్గర ప్రాంతాలకే తరలిపోవచ్చు. . జీవన (పతి 
బంధకాల వల్టను, ఆహారము లభించటంలోని ఒడుదుడుకుల వల్లను అన్ని 
పక్షులూ అక్కడికక్కడే కొంతదూరం కదలిపోతాయి. బుతువుల విభజన 
స్పష్టంగా ఉండే ఉత్తర. భారతంలో ఇలాంటి కదలిక బాగా కనిపిస్తుంది. 


పర్వత్మాగ భాగాన వేసవి గడిపే పక్షులు, శీత కాలం రాగానే పర్వత . 
పాద [పాంతాలక్కో మెదానాలకో తరలిపోతాయి. భారతదేశంలో ఇటువంటి 
. కదలిక హిమాలయ పర్వతాలు గంగా సింధు మైదానాన్ని అనుకొనిఉన్న 

చోట తరుచు కనిపిస్తుంది. 


సాహసికులైన ఈ చిన్ని [పయాణీకులు, కొండలు అడవులు, 
మైదానాలు, సువిశాల జిల భాగాల మీదుగా ఐబహుదూరం పయనిస్తున్నప్తుడు 
ఎన్నో ,పమాదాల్సు ఇబ్బందులు కలుగుతాయి. ఒక్కొక్కసారి అకస్మాత్తుగా 
తుఫానులు నచ్చి, దారితప్పి కొట్టుకపోతాయి. తరచు ఇవి సముదం 
వరకూ : కొట్టుకపోయి, పెద్ద అలలలో నగి కాంకాలు! రాత్రులు. 








కాంతివంతమైన దీపొలు వాటిని ఆకర్షిస్తాయి ; వీటి కాంతికవి తికమక 
వడతాయి. 


వలసపోయే వేగం సామాన్యంగా గంటకు 48 నుండి 64 కిలోమీటర్ల 
వరకూ ఉంటుంది. 80 కిలోమీటర్లను మించటం అరుదు. చిన్న పిట్టల 
వేగం గంటకు 48 కిలోమీటర్లకు ఎన్నడూ మించదు.. తీర[పాంతంలో 
ఉండే అనేక పక్షుల వేగం గంటకు 64 నుండి 80 కిలోమీటర్ల మధ్య 
ఉంటుంది. బాతు వేగం 80 నుండి 98 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. 
వలసపోయే పక్షులు సామాన్యంగా 900 మీటర్ల ఎత్తున. ఎగురుతూంటాయి. 
కాని కొన్ని పక్తులు అంతకన్నా ఎత్తున ' ఎగరటం కద్దు. 


కొన్ని పక్షులు మార్గ మధ్యంలో విశాంతికై ఆగుతూ అంచెలమీద 
నునాయానంగా పయనిస్తాయి. మరికొన్ని పక్షులు వి(ౌంతి లేకుండా, 
మేత కూడా లేకుండా చాలా దూరం ఎగురుతాయి. కొన్ని పక్షులు 
వగలు పయనిస్తాయి 3 మరికొన్ని పగలూ, రాత్రీ కూడా (వయాణం 
చేస్తాయి. ' శాని చాలా పక్షులు నూర్యాస్తమయం రరర చీకటిలో. 
దూసుకొని పోతూంటాయి. 


పక్షులు సామాన్యంగా గుంపులు గ ట్రీ టి హహ యః గగ అకార ౦లో 
ఓదె కొంగలూ, హంసలూ ఆకాశంలో “దూసుకుపోతూ మన దృష్టిని అశర్షి 


బాతు 


al DN bs 
ly wan ' 
Ma bik 
1... 


ల్‌ జు | అలీ 





స్తాయి. వానకోవెలలుు కీటక భక్షకులు, సంగీత పక్షులు, తీరసంచారులు, 
నీటిపక్షులు వజొతికాజాలి గుంపులు గుంపులుగాచేరి ఎంతోసేపు కిల కిలార 
వాలుచేస్తి పరస్పరం పిలుచుకొంటూ ఒక్కసారి అకాళానికి ఎగసిపోతాయి. 

సామాన్యంగా పిల్లలను పెంచటానికి తగిన చోటకు [బహ్మచారులైన 
మగపకులు గుంపులుగా ముందు వెళతాయి ; కొద్ది రోజుల తర్వాత ఆడ 
పక్షులూ అక్కడికి చేరుకొంటాయి. 


_ బుతువుల మార్పుల ప్రకారం పక్షులు కదులుతూ ఉంటాయని చిర 
కాలంగా మనకు తెలుసు, అయితే పక్షులెందుకు పయనిస్తాయి అవి 
ఎక్కడీకి వెళతాయి అనే విషయాలమీద పూర్వం వింత భావాలుండేవి, 
ఒక బుతువులో ఒక రకం పక్షిడొతి ఎందుకు కనబడటం లేదు అంశ్రే, 
శీతకాలమంతా అవి బురదలో దూరి న్మిదపోతాయని చెప్పేవారు! 

త ర్వాత పక్షుల వలనమీద నమగ పరిశీలన [పారంభ మెంది. పక్షుల 
అలవాట్లను (పత్యక్షంగా గమనించారు. వాటికి రింగులు వేయటందా-రా 


35 
సమాచారం సేకరించినారు. కృతిమ పరిస్థితులను కల్పించి, పక్షులమీవ 
వాటి పథావాన్ని పరికినూ పక్షుల కదలికను అధ్యయనం చేశారు, 

పక్షుల వలనమీద నేడు సేకరించిన సమాచారమంతా దాదాపు 
పక్తులకు రింగులు వేయటం ద్వారా నంపొదించినదే. అేలికయిన లోహపు 
రింగును గాని, బ్రాస్టిక్‌ రింగునుగాని తీసుకొంటారు. దానిమీద నంబరు, తేదీ, 
గుర్తు, దానిని చేరవలసిన చిరునామా ఉంటాయి. పక్షిని పట్టుకొని, ఈ 
రింగపను దాని కాలికి తగిలించి వదలుతారు. ఆ వక్షి ఎచ్చట కాల్చి చంవ 
బడీనా, పట్టు బడీనా, లేదా చనిపోయి కనిపించినా అది వలసపోయిన 


క 


(వదేశమును, పయనించిన దిక్కును తెలిప నూచనలు అభిన్తాయి. 

అకురాలే కాలంలో ఉత్తరం నుండి దక్షిణానికి, వసంఠ బుతువుల్‌ 
దక్షిణం నుండి ఉత్త రానికి పక్షులు [వథానంగా వలన వెళతాయని రింగులు 
వేయటం వ వల్ల రుజా వెంది, భారత దేగానికి వబ్బ [ప్రధాన వల్లులు బెకల్‌ 
నలోస్సోకు, ' 'సైలీరియాలోని వరల్‌ సము[దానికి మధ్య ఉన్న (పదేశళం 
నుండి బయలుదేరి వాయవ్య దిశగా పయనించి వస్తున్నట్లు సృష్ట మైంది. 
కొన్ని స్టార్కు కొంగలు దూర పొంళంలో ఉన్న పప్పు జర్మనీ నుండి 
స కూడా వస్తున్నాయి. 


మంగోలియా, చైనీయ తుర్కిగ్ధాన్ల నుండి వచ్చే పక్షులు హిమాలయా 


లలో -ఈశాన్యదిశగా ఉన్న లోయలగుండా వస్తున్నాయి. భారత. 






రు యటం 











36- 

దేశానికి వలసవచ్చే వత్తులు హిమాలయాల వాయవ్య కనుమలను, 
ఈశాన్య కనుమలను - రెంటినీ పథాన మార్గాలుగా వాడుకొంటున్నాయి. 
కొన్ని పక్షులు నిర్భయంగా నేరుగా. హిమాలయ Fen ఎగిరి 
వస్తున్నాయి !.. 


. పళ్లులు బహుదూరం ఎగిరిపోతాయని రింగులు చేయటంవల్ల రుజువైంది. 
. కొమ్మకోడి శీశకాలంలో హిమాలయాలలో బయలుదేరి, నిర్విరామంగా. 
వయనించి 2400 కిలోమీటర్ల దూరంలో ఊన్న నీలగిరి పర్వతాలను 
చేరుతున్న దని నమ్మటానికి తగిన అధారాలున్నాయి. మధ్య ఏషియా, 
సెవీరియాల నుండి అడవి బాతులు హిమాలయ వర్వకొలమీదుగా $8200 
నుండి 4800 కిలోమీటర్ల దూరం వరకూ ఎగిరి మన నరస్సులను చేరు 
తున్నాయి. గులానీ గోరువంక తూర్పు యూరప్పు మధ్య ఏషియా 
(పాంకాలనుండి వస్తూంది. పిచ్చుక పరిమాణంలో ఉండే ఖంబిన వక్షి 
హిమాలయ పాంతాలనుండి, మధ్య . అసియానుండి మైదాన (పాంశాలకు 
వస్తున్నది, ge 


నంగీతవక్షీ 





a 


పిచ్చుకలో. నగం ఉండే 
నంగీతపక్షి (ప్రతి శీత కాలంలోను 
మనలను చేరటానికి 8200 కిలో 
మీటర్ల దూరం ఎగిరి వస్తుంది! 
మార్గ మధ్యంలో ఎంత 
(పాణ నష్టం బరుగుతున్నా 
వక్షులెందుకు వలస వెళతాయి? 
మొదటి కారణం అతి శీతలాన్ని 
_ తప్పుకోవటం, రెండవది ఆహార 
కొరత. నీటి పక్షులకు*శీతకాలం రాగానే ఆహారం అదృశ్య 
మై పోతుంది ; నీరు గడ్డకట్టి చేపలు ఇతర జలచరాలు లభిం 
చటం కష్టమవుతుంది. వసంత బుతువులో గూళ్ళు పెట్టే 
స్థలాలు లభిస్తాయి ; వేసవి ఉక్షోగతను తప్పించుకోవచ్చు. 
వసంత బుతువులో పక్షులు వలస పోవటానికిదే |వపధాన 
కారణం. 
పక్షుల వలనను గూర్చి అధ్యయనం చెయ్యటం ఆస క్తిజన 
కంగా ఉంటుంది. ఇందులో ఇప్పటికీ తేలవలసిన సమస్యలు 
ఇంకా ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు-తామెపుడు బయలు 
దేరవలసిందీ పక్షులకు ఎలా తెలుసు? సము[డం మీద కొండగుర్తులేవీ 
లేకుండా పక్షులకు దారి ఎలా తెలుస్తుంది ? (పతి సంవత్సరం ఒకే వదేశొనికి 
ఎలా వస్తాయి? పిల్లలకం పే కొన్ని వారాలు ముందుగానే పపిహారి పక్షులు 
భారత దేశానికీ, ఆఫికాకు వెళతాయి. తరువాత వాటి వెనుక బయలుదేరే 
పిల్లలు తమను పెంచి పెద జేసిన తల్లి దం్యడులను చేరతాయి. వాటికి 
పూర్వానుభవంలేదు ; పెద్ద పక్షులు దారి చూపటం లేదు. అయినా ఇవి 
ఎలా. పోగలుగుతున్నాయి ? ఇవీ ఇంకా మరికొన్ని ఆసక్తిదాయకమైన 
_నమన్యలు. మీరు పరిష్కరించవలసి ఉంది, 






4 4 + 






పపీహోరి- 


9. శరీర నిర్మాణము 


వక్తి శరీర నిర్మాణము, దాని [వతి అంగం ' ఉవయోగము.. ఇంకా 
ఎంతో ఆన క్రీదాయకంగా ఉంటాయి. వాటి శరిరమంతో. ఈకలతో కప్పి 
ఉంటుంది. పక్షి అస్థిపంజరం కూడా దాధావు మానవుని అస్థిపంజరం 
వలెనే ఉంటుంది. వాటికి రెండు రెక్కలు, రెండు కాళ్ళు, ఒక తోక 
ఉంటాయి. గూడులు తేలికగా కదిలించటానికి వీలుగా “2? రూపంలో. 
సులభంగా ముడుచుకొనేటట్టు రెక్కల నిర్మాణం ఉంటుండి. 


మానవునికి చెయ్యి ఎంతో పక్షికి రెక్క అంత. అయితే రెంగోకీ 
ముఖ్యమైన తేడా ఒకటి ఉంది. పక్షికి రెక్క పెద్దగా, పొడవైన వేలు 
లాగా ఉంటుంది. ఈ ఎముకలమిద రెక్క కండరాలు, ఈకలు, రెక్కకు. 
వంపు వచ్చే రీతిని అమర్చి ఉంటాయి. విప్పిన పక్షి రెక్కును ఒక్కసారి 
చూడండి. దాని వంపు గొడుగు వంపువలి ఉంటుంది. విప్పిన గొడుగును 
పెకీ కిందికీ వేగంగా నెట్టి చూడండి. దాన్ని కందికి లాగటంకన్నా నెట్టటం 
తేలికనిపిస్తుంది ఎందుకని? కిందికి లాగినవుడు, గొడుగు వంపు గాలిని 
వట్టుకొన్నట్టనిపిస్తుంది. దాదాపు ఇదే నూ[తము పక్షి ఎగరటానికి వీలు 
క ల్పిస్తున్నది. 

రెక్క ఈకలు, గుంపులు గుంపులుగా, ఒక (కమ వద్ధతిని అమర్చి 
ఉన్నాయి. (వధానమైనవి ఎగిరే ఈకలు. వీటిని *ై ప్రోమరీస్‌” అంటారు. 
ఇవి సామాన్యంగా వది ఉంటాయి. పొడవైన వేలికి లేక “హస్తానికి 
అమర్చి ఉంటాయి. ఇవి నడవటానికి వినియోగవడతాయి, దండచేకి 
మీద రెండవ వరస ఎగిరే ఈకలు అమర్చి ఉంటాయి. ఇవి పన్నెండో 
పద్ధానుగో ఉండవచ్చు. 


మిగిలిన వరసల ఈకలు రెక్కల వంపులు తీర్చి దిద్దటానికి, ఎగిరే 





ప్రస్పుటమైన రూపం ఇవ్వటొనికీ. 
సే చోట 6స్కాప్యులర్స్‌ అనే ఈక 
పక్షులకు బొగా పెద్దగా ఉింటొయి. రెక్క. 
చక్కగా ఉండీ రక ముడిచి నపుడు. 


ఈక లకు బలమివ్వటొ నికీ, రక్కకు 
ఉపకరిస్తాయి. లెక్క: గూడ క 
లుంటాయి. . ఈ శఈకలు ఛాలొ 
శరీరానికి అంటీన చోట గేలి 
శరీరానికీ దానికీ నధ సందులు 
కందికి తేమ దిగకుంటౌ అడ్డ గించటా 


౯ 
శీకుండా అమరి తద్వారొ పైనుండి 


నికి ఇఏి ఉపయోగపడ కౌయి. 


ఎముకలు బలంగాను) శేలిక గాను, వోలుగాను ఉంటొయిః 
పోటీ ఎముశలుంటారా పక్టుల రొమ్ము ఎముక 
వెడల్పుగొ) ముందువైపు వంపు దిరిగి సడ అడుగు భాగాన్ని పోలి 
డ్రంటుం౦ది. ఈ వంప్తుకు బలమైన జఫెక్టొరల్‌ ” కండ రోలు (రొమ్ము 
కండరాలు) అమర్చి ఉంటాం విజి సహాయంతో పక్షి తేనే రెక్కలను 


WwW 
ఆడిస్తుంది, 


పకల 


ఏటికి బలమివ్యటా నీ 


“విసనక[ర మాదిరి ఈకలు ఒకదానిమీద ఒకటి పేర్చి ఉండటంవల్ల 

పక్షితోక రూపొందుతుంది, తోకలో నడిమి ఈక అన్నిటికంకొ “పైన 
ఉంటుంది. దానికింద ఇరువైవులా, ఒకదాని మీగడ. ఒకటి ఇంకా ఈకలు 
పేర్చవిడీ ఉంటాయి. తోక ,ముడిచినవుడు నడిమి ఈకలు దానికింది 
సేర్చిటన్న ఇతర -ఈకల అంచులు: మనకు కనిపిస్తాయి. 


తోకలు విప్పటానికి ముడవబానికి ఎత్తటానికి, దించటానికి, వీలుగా 
ఉంటాయి: ఇవి చుక్కానిలాగా పనిచేస్తాయి. పిచ్చుక - డేగలకు థలె 
రెక్కలు, తోక పెద్దవిగా ఉన్నపుడు ఎగరటం సులభంగాను, ఠీవిగాను 
ఉంటుంది. . చాతకపక్షివలె తోక పొట్టిగాను రెక్కలు తగినంత పొడుగు 
గొను ఉన్నపుడు ఎగరడంలో సామాన్యంగా వేగము, కుదుపుడింటాయి. 





శ! 
కృశకూటానికి వలె తోక పొడవుండి, రెక్కలు చిన్నవీగోన్సు. గుండం. 
గాను ఉంతే రెక్కలు తటతట కొడుతూ పక్షి కష్టంమీద ఎగురుతుంది. 


వక్షులు.. ఆకాశ గమనరలో ' మూడు. రకాలుగా. ఎగురుతాయి. 
(అ) ఫ్లాపింగ్‌ : వక్షులలో అధికభాగం ఈ పద్ధతిని అనునరెస్తాయి.. (ఆ) 
“గెయిడింగ్‌ : పక్షి అవసరమైన వేగాన్ని పొంది. అటు తరువాత రెక్కలు. 
ఊవకుండా పయనిస్తుంది. (ఇ). సెయిలింగ్‌ - సోరింగ్‌ : ఇది ఆసక్తి 
"దాయకమైన పద్ధతి. రెక్కలను చురుకుగా” 'కదలించకుండానే . పక్షి 
ల నిర్విరామంగా సంత ౦గా ఏసరుతూ ఉంటుంది. 


= బయళ్లలో ఎగిరే పక్షులకు కుదించుక పోయి, పు 'నిడుపాటి 

రెక్కలుంటాయి. ఇవి. అతి rele ఎగురుతూ, రెక్కల కొనలతో హెచ్చు 
స్థాయిలో సంగీత స్వరాలను సృష్టిస్తాయి. అడవులలో ఉండే పక్షులకు 
పొట్టిగాను, గుండంగాను ఉండే రెక్కలుంటాయి. . అవి ఎగిరేముందు 
శబ్దం చేస్తాయి. గుడ్డగూబకు పొట్టిరెక్కలున్నా,.. రెక్క -ఈకలమీద 
. మెత్తని" పీచువంటిది ఉండటంచేత ఎగిరినపుడు చప్పుడు! కాదు. ఎర 
దాని రాకను గమనించకుండా ఉండటానికి ఈ ఏళ్చాటు జరిగింది. 

. రకరకాల వక్షులు రకరకాలుగా వాలుతాయి. కొన్ని. విప్పారిన 
తోకలను కిందికి వంచి, బుజాలు పైకి, కొనలు నేలవైపుకు " ఉండేటట్టు. 
రెక్కొలను_ ఆడిస్తాయి, నెల్లతాలినే వెంటనే వాటిని ఠీవిగా ముడుచు 
_ కుంటాయి. 

"పక్షులు తమ ఈకల విషంతో ఎంతో [శోద్ద కరు. వాటిని 
శ్ముభపరచుకొంటూ, దువ్యుకొంటూ, నూనె రాచుకొంటూ చాలాసేపు 
. గడువుతాయి. తోక మొదటిలో ఉండే నూనె తిత్తిలో ముక్కు ముంచి. తడి 
చేసుకుంటూ, ఈకలను దువ్వుకుంబాయి. చాలా పక్షులు సంవత్సరంలో 
ఒక్కసారి ఈకలు రాలుస్తాయ. దీన్ని “మోల్లింగ్‌?? అంటారు. ఇది 
సామాన్యంగా ఆకురాలే కాలంలో జరుగుతుంది. చిన్న పెద్ధ అని 


శై... 
కోకుండా అన్ని .ఈకలూ రాలి కొత్తవి వస్తాయి... కొన్ని వక్షులు సంవత్స 
రంలో “శరడు..సొర్డు-వనంత బుతువులో ఒకసారి, అకులురాలే కాలంలో 
మరొకసారి - ఈకలు రాల్బుతాయి, ' కొన్ని. పక్షులు సంవత్సరంలో 
మూడు..సార్డు. శమ ఈకల తొడుగును కొద్దిగానో 5 పూర్తిగానో మార్చు 
కుంటాయి... 
. _వవులు 'అహోరాన్ని -వెతుక్కోటానిక్సి తినటానికి ఎంతో. చక్కగా 
తగినట్టు ' వొటి ముక్కులుంటాయి. గద్దలు గరుడవక్షుల్కు డేగలు, 
ఖైరినక్షులపు ఎరను అతి త్వరగా నునాయాసంగా చీల్చడానికి తగిన 
'వంకరో తిరిగిన పొట్టి ముక్కులుంటాయి. కొక్కిరాయికి జారే చేవలను 
పొడిచి వట్టడానికి పొడవైన ముక్కులుంటాయి. బురదలో తిరుగాడే 
'వక్తులకు : న్పర్శజ్దానం గలిగిన పొడవైన ముక్కులుంటాయి. చిత్తడి 
'వేలలలోని మెత్తని బురచలో.. ఈ ముక్కును లోతుకు గుచ్చి అహారాన్ని 
తీనుకొంటాయి. తిన్నగా. పొట్టిగా కొనడెేలి ఉండే పిచ్చుకల ముక్కులు 
గింబలపొట్టు . ఒలవటానికి, వాటిని నమలటానికి వీలు కలిగిస్తుంది. 
వెడల్పుగా ' 'అణిగినట్టుండే బాతుల ముక్కులకు పండ్లవంటి చిన్న 
4 భాయి. (| వీటిగుండా నీరు దొరిపోయి, _నలునులలాంటి మేత 
“వొనకోవిల్య జొవిల పి థ్రలకు పొట్టి ముక్కులుంటాయి. . అయిశే ఎగిరే 
_ పురుగులను పట్టుకోవటానికి వీలుగా వీటి మూరి వెడల్పుగా ఉంటుంది. 
_ చిన్నవిగా ఉండే, నూర్యపక్షులకు పువ్వులలోని మకరందాన్ని. (గహించ 
జానకి. వీలయిన నున్నితమై వంపు దిరిగిన.ముక్కులుంటాయి, 
పక్షికి ముక్కు చెయ్యిలాగా ఉపకరిస్తుంది. "దానితో వక్ష వన్తువులను 
వట్టుకుంటుంది $. వీరుకుంటుంది 1. భావ[వకటన .. చేస్తుంది 3" :నేస్తుంది. ; 
ఆడుతుంది 'పిలలకు కావలసిన "వనములు .బేన్తుంది 3' ఎరను . చంవుతుంది ; 


ఛి 


అక్మరేజ్లణ చేసుకుంటుంది. గుత్తి చీకూ "శ్రావణం: కత్తెర. అడకశైర, 












44 
కొక్కెము, ఐల్లేము, వడబోత వనిముష్టు-ఇన్నిటి. పనిని ముక్కు చేస్తుంది. 
అన్ని పనులూ చేనుకోటొనికి వీలుగా వక్షిమెడ ఇతర బంతువులన్నింటి 
కంజకే సుళువుగా తిరుగుతుంది. కనుకనే పక్షి తలను గుండంగా కూడా 
తిప్పగ లదు. 

ముక్కుల వలెనే వకుల కాళ్ళు కూడా రకరకాలుగా ఉంటాయి. 
పర్గుగెత్తటానిక్రి వాలినపుడు పట్టుకోవటానికి, గీకటానికి, (పాఠకటానిక్రి 
వస్తువు వట్టుకోవటానికి కాళ్ళను పక్షులు ఉపయోగిస్తాయి. కొన్ని వక్షులు 
దొడికి) 'ఆత్మరక్షణకూ కాళ్ళను ఉపయోగిస్తాయి. మొదటి వేలు మన 
బొటన వేలు వంటిది 5. ఇది వెనుకకు ఊంటుంది. రెండవది లోపలి 
[పక గాన ఉంటుంది ; దానికి రెండు ఎముకలుంటాయి. మూడవది మధ్యలో 
ఉంటుంది. దీనికి. మూడు కణువులుంటాయి. నాలుగవది ఆవలివైపున 
ఉంటుంది. దీనికి నాలుగు గణువులుంటాయి. దాదాపు (పతి వొతి పక్షి 
లోనూ ఇలాంటి యేర్చాకే తవ్చకుండా ఉంటుంది. 


శొమ్మలమీద వాలి, నేలమీద గెంతుతూ నంచరించే పక్షులకు వెనుక 
వేలు. కొమ్మలను గ టగా వట్టుకోటోనికి వీలుగా పొడవుగా ఉంటుంది. 
'బాతుల మూడు వేళ్ళూ చర్మంతో అతుక్కొని ఉంటాయి ; వెనుక వేలు 
ఉన్నప్టే, అనిపించదు. కొక్కిరాయిలకు మెత్తని బురదలో దిగబడిపోకుండా 
(వేళ్ళు దూరం దూరంగా ఉంటాయి. మైదానాలలో సంచరించే. చక 
వాకాలక్కు పికిలి పిట్టలకు వెనుక వేళ 7 గోళ్ళు బాగా పొడవుగా ఉండి 
కొ క్కెములవలి ఉపకరిస్తాయి. వానకో వెలకు ముందు వేళ్ళు అతుక్కొని 
ఉంటాయి. వడడింగి పిట్ట వేళ్ళు జతలుగా ఉంటాయి. నేలమీద మేసే 

ఊ్యష్టవక్షికి పెద్ద పాదాలు, రెండే వేళ్ళు ఉంటాయి. 

కొన్ని: ఫక్షులు వదినుండి పదమూడేండ్లు మా[తమే జీవిస్తాయి. గరుడ 
పములు ఇరవై సంవత్సరాల వరకూ జీవిస్తాయి ; 5 తొంభై యేండ్లు బీవించే 
వక్తలు. కూడా కొన్ని ఉన్నాయి. 


శ్‌ 

పష్తల శరీరవు ఉస్టో[గత 104 'నుండి 110 ఫారన్‌హీట్‌ డి(గీల 
వరకూ ఉంటుంది. ఆరోగ్యవంతుడయిన మనిషికి, తమ పిల్లలకు పాలిచ్చి 
పంచే కీవులకు శరీర ఉష్టో[గత 98.45 మాత్రమే ఉంటుందీ... 105! 
'శరీరవు , ఉష్టో[గత 'ఫెరిగితే మండిపోయే జ్వరం ' ఉన్నట్టినుకుంటార. 
1102 ' 8 చేరేటప్పటికి చావే రావచ్చు. 





వక్షులను గూర్చి ఇంత తెలునుకొన్న తర్వాత, వాటిని దగ్గరనుండి 
చూడాలనీ, వాటిని గూర్చి మరెంతో నేర్చుకోవాలనీ మీకు కుతూహలం 
కలుగుతుంది. ఇందు కనువుగా వక్షులను మీ ఇంటి దగ్గరో తోటలోనో 
ఉంచుకోవాలని మీ కనిపిస్తుంది. వాటికి మేత పెడితే, పిల్లలు చేయటానికి, 
వాటికి పెంచటానికి అవసరమైన గూడు పెట్టెలను పెడితే పక్షులు మీ 
దగ్గరికి వస్తాయి. 


_వక్షులు గాళ్ళ కడుతూ డటం, తమ చిన్న పిల్లలకు మేత అందిం 
చటం. మీరు చూడవచ్చు. మీరు డొ[గత్తగా కదలకుండా నిలబడాలి, 
వాటికి అంత దగ్గరగా పోకూడదు. వాటి కేమా[తం చికాకు గలిగినా ఆ 
గూటిని వదలి, 'మరో [వదేశానికి పోయి గూడు పెట్టుకొంటాయి. ఇలా 
జరిగితే దగ్గరనుండి వాటిని చూసే అవకాశం కొరిపోతుంది. గుడ్డు 
పిల్దలైన తర్వాత, తల్లి పక్షి, మేత తేవటానికి పోయినపుడు మీరు గూటిలోని 
పిల్లలను చూడవచ్చు. ఆ పిల్లలు చాల సుకుమారులు, ఉోరికేనే దెబ్బ 
తింటాయి. అందుచేత వాటిని పట్టుకొనే పయత్నం మీరు చేయకూడదు 
సుమా! 


తోటలో తగిన చోట థఢొన్యవు గింజలు చల్లండి. మీరు దాక్కొని, 
నిశ్చలంగా ఉండండి. వ్‌. పిచ్చుకో గెంతుతూ. తవ్వక వస్తుంది. అది ఆ 
గింజలకోసం వంగేముందు చుట్టుసట్ట శ తువులెవరైనా ఉన్నారేమోనని 
తల అటూ ఇటూ తిప్పి చూస్తుంది. . త ర్వాత .గింజను అంటకుండానే ఎగిరి 
పోవచ్చు, పక్షుల వరిశీలనలో ఓర్పు చాలా లాభకరం. అందుచేత త్వర 
పడకండి, చివరకది ఒక. మందతో వేగంగా అక్కడికి వస్తుంది. అవన్నీ. 
దిగి వళొంతంగా తినటం మొదలుపెడతాయి, 


47 

ఒక కొబ్బరికాయ తీసుకోండి; దానిని రంపంతో సగానికి కోయండి. 
రెండు చెక్కలకూ కన్నాలు పొడవండీ, ఆ కన్నాలకు దారాలు కట్టి, ఆ 
చిప్పలను మూతి పైకుండేటట్లు ఏ చెట్టుకో, లేక మీ కిటికీ. పక్కనే వేలాడ 


ఇష్టం. | 
ఒక రోజు కసాయి దుకాణం నుండి ఒక బోలు ఎముకను తీసుకు 
రండి. దాన్ని శుభ్రపరిచి, కొంచెం నెయ్యిగాని, డాల్డాగాని, పోసి లేదొ 
వండి మెత్తగా చేసిన బంగాళాదుంప ఆ ఎముకలో కూరి తగిన చోట చెట్టుకు 


కట్టండి. అపుడపుడు దాని దగ్గరకు పక్షులు రావటం మీరు చూడ వచ్చు. ' 


రెండు రకాల మేత బల్లల్ని మీరు చేయవచ్చు. ఒక గుంజమీద బల్లను 
అమర్చండి, పిల్లులు దానిమీద కెగరకుండా అది కనీసం ఒక్క మీటరు 
ఎత్తయినా వుండాలి. దాన్ని నీడలో పెట్టి, దాని మీద ఏదయినా ఆహారం 
పెట్టండి. రెండవ రకం మేత బల్బ తాడుతో చెట్టు కొమ్మకు వేలాడదీ సేది 
విల్ద నాలుగు మూలల కన్నాలలో దారాలు దూర్చి దాన్ని కొమ్మకు కట్టండి. 





దీయండి. కొన్ని రకాల పక్షులకు ముఖ్యంగా టిట్స్‌కు కొబ్బరం కే చాలొ 


4 
ఈ బల్ల మీద వీరు పెట్టడం మరువకండి. నీరు పెట్టిన పాత్ర, దొర్లకుండా" 
బల్లకు కట్టి చేయండి. ' చక్షులు తరచు నీరు తాగుతాధి.' నీటిని మీద చల్లు 
_కోటం”ముఖ్యంగా వేసవిలో వాటికి చాలా సరదా. 
మీ తోటలో. ఎండిపోయిన చెప్టేదయినా ఉంతే దాన్ని కొట్టివేయకండి. ' 
అలాంటి చెట్టులో కన్నాలు, త్మొరలు సహజంగానే కొన్ని ఉండవచ్చు. 
అలాంటి వాటిని గూళ్ళుగా ఉపయోగించుకోవటం: వక్షులకు ఇష్టం. 


- ఎండిన చెట్టో లేక ముసలి చెట్టో. ఉంటే అది మీ తోట అందాన్ని 
చెరుస్తుంది. దాని (పక్కన బోగన్‌విల్లా వంటి పాకే, మొక్క ఏదయినా 
వేయండి. ఇది పాకి చెట్టును కప్పివేస్తుంది. ఇందువల్ల మీ తోటకు అందం. 
చేకూరటమేగాక, వక్షులు కూడా దానిమీద కాపురం పెడతాయి.. 


ఇలాగే మీరు గూడు. ెస్టైలను.. చేయవచ్చు. _గూళ్ళు. పెట్టటానికి 
వక్షులు ఎలాంటి (పదేశాలను ఎన్నుకొంటాయి ; ఎలాంటి గూళ్ళనవి న 
నిర్మిస్తాయి ; వేటితో ఆ గూళ్ళను నిర్మిస్తాయి అన్న విషయాలను ముందు 
మీరు గమనించాలి. - పలు జొతుల పక్షులకు విఖిన్ని రుచులు అవసరాలు 
ఉంటాయి. మీ పరినరాలలోని పక్షులకు తగినట్టు మీరు. ఏర్పాటుచేసే 
'చిన్ని ఇండ్లు లేకపోతే మీ (శ మంతా వృథా అవుతుంది. వక్షులు ఉప 
యోగించే సహజమైన చెట్ల త్యొరలను వరిశీలించండి. రకరకాల పరి 
మాణాలలో, రూపాలలో స్థలాలలో అవి మీకు కనుపిస్తాయి. 


గూళ్ళ నిర్మాణానికి వాటిని పెట్టటానికి అనునరించ దగిన క్‌ి. 
సామాన్య నూతాలు : 

(అ) గూటికన్నం, పెట్ట అడుగుకు కొన్ని అంగుళాల పెన ఉండాలి. 

(ఆ) గూటిపెట్టైలు నేలమీదే పదినుండి ముప్ఫై అడుగుల ఎత్తుండే 


స్తంభాలకు కట్టాలి. “లేకపోతే, చూడటానికి చెట్టుకొమ్మలు అడ్డు రానట్టు 
బయట. “కొమ్మలకు కట్టాలి: 





(a ) గూళ్ళు పె్టే బుతువు అయిపోగానే, గూటి సె ట్టైలను దించాలి 
వచ్చే బుతువులో వాడటానికి వాటిని శుభ్రపరచాలి. 


గూడు పెట్టలు విలువైనవే కావాలని లేదు. ఫ్రయివుడ్‌తో నో, దొబీ 
చెక్కలోనో భాళీ సబ్బు పెస్టెలలోనోో, ప్యాకింగు పెస్పెలతోనో సులభంగా 
చేయవచ్చు. అన్ని పెప్టెలనూ మీరే చేయవచ్చు. 


గూటి సపెట్టలకు సంబంధించిన మరికొన్ని వివరాలు చూద్దాం, 
వాటిలోకి నీరు దిగకుండా ఉండటం, గాలి వెలుతురు వన్తూండటం 
చాలా ముఖ్యం. చెట్టు చేమల సరిసరాలకు తగినట్టుగా వాటికి గోధుమ 
రంగు బూడిదరంగు, లేక ఆకుపచ్చ రంగు వేయాలి. 

గూటి పె ట్టైలు అనేక రూపాలలో ఉండవచ్చు. ఏ పక్షుల కోసం 
గాడు పెడుతున్నారో, వాటి పరిమాణానికి తగినట్టు అవి ఉండాలి. గోరు 
వంకకు పెస్టే గూడుపెట్ట అడుగు 15 సెం, మీ, ౫ 15 సెం.మీ. ఎత్తు 45 





(పొకీన లతతో ఎండిన చెట్టు 


సెం.మీ. ఉండాలి. |వవేశ ద్వారం పెట్టె అడుగునుండి 15 సెం, మీ, 
ఎత్తున ఉండాలి ; దాని వ్యాసం 5 సెం, మీ, ఉండాలి. 


పిచ్చుకకు పెట్టె ఎత్తు 15 సెం.మీ. ఉండాలి. అన్ని (పక్కలా 
తెరచి ఉండాలి, 

గుడ్డగూబ గూబీపె స్పై అడుగు 25 సెం.మీ, ౫ 45 సెం, మీ, ఉండాలి. 
ఎత్తు 45 సెం, మీ, పవేశ మార్గం అడుగుకు 10 సెం. మీ. పైన £0 
సెం, మీ. వ్యానంతో ఉండాలి, వ్యడంగి పిట్టకు పెపై ఎత్తు 88 సెం, మీ, 





52. 
ఉండాలి, (పవేశ మార్గం అడుగుకు 80 సెం. మీ. ఎత్తున, 5 సెం. మీ, 
వ్యానం గలదిగా ఉండాలీ: 


వగటి వేళల ఎండ తీవంగా ఉండేటప్పుడు నీడ పడేటట్టు గూడు పెట్టె 
లను కట్టాలి; అయితే పొద్దున, సాయంతం కొంత సూర్యరశ్మి పడేటట్లు 
కూడా దొ[గత్త పడాలి.. 


ఆహారమూ, గూటి పెట్టైలు పెడితే, పలురకాల పక్షులు, ఆఖరికి మీకు 
దూరదూరంగా మసిలేవి కూడా, మీదాపుకు రావటం చూడవచ్చు. ఆచ 
రణలో మీరు మీ తోటలో “పక్షి నివాసము”? అనబడే రక్షణ దుర్గాన్ని 
వర్చాటు చేస్తున్నారన్న మాట. ఇచ్చట అవి ఏ హాని లేకుండా 
క్షేమంగా ఉంటాయి ; ' వేటగాళ్ళనుండీ, కిరాతకులనుండీ వాటికి రక్షణ 
లభిస్తుంది. ఆకలి దప్పుల బాధలుండవు. మీరే వాటికి సంరక్షకులు. 





11. పతులను పరిశీలించటానికి సూచనలు 


పక్షులను గుర్తించే శక్తి మీకు రావాలంటే, సునిశిత మైన కన్నులు, చెవులు, 
పెన్సిలు, నోటుపుస్తకం, పక్షుల చికాలున్న పుస్తకం, విషయ పరిశీలనలో 
కొంత తర్ఫీదు మీకుండాలి. పక్షులను పరిశీలించ టంలో కృతార్థులు 
కావాలంటే, |పారంభకులు కొన్ని విషయాలలో నక్క జిత్తులు నేర్చు 
కోవాలి. పక్షుల దొపుకు చేరటం మానవునికి కష్టం. కాని నక్కలు వాటిని 
అవలీలగా పట్టుకొని తింటాయి. అడవి దంతువు లీ పని ఏలా చేయగలుగు 
తున్నాయి ? “వాటికి రక్షక వర్ణముంటుంది. వాటి కాళ్ళ అడుగున మెత్తని 
పదార్థం ఉంటుంది. వాటి కదలిక నిశ్శబ్దంగా ఉంటుంది. అవి నాలుగు 
కాళ్ళ మీద నడున్లూ, వీలయినంతగా వంగుతూ నేల నానుకొని [పాకు 


54. 
తొయి. వాటి కదలిక చాలా నెమ్మదిగా ఉంటుంది. ఈ విషయాలన్నిట్‌ 
లోను మనం వాటిని అనుకరించవచ్చు. 


నలుప్పు. తెలుప్కు నదురుగా కనుపించే ఇతర రంగులున్న వస్తాలను 
మీరు వేనుకోకూడదు. అలాంటివాటిని పక్షులు తక్షణమే గమనిస్తాయి. 
వీటికి బదులు పేలవమైన, ఎండిన ఆకుల రంగు, లేత అకువచ్చ రంగు 
వాడాలి. వక్షులు ఊదా రంగును గమనించలేవు కనుక దానిని మీరు 
వాడవచ్చు. చప్పుడు కాకుండా రబ్బరు అడుగుల చెప్పులు తొడుక్కోండి,. 
ఎండుటాకుల మీదా, పుల్లల మీదా అడుగు వేస్తే పెద్దగా చప్పుడ వుతుంది ; 
భయవడి పక్షులు పారిపోతాయి. అందుచేత అటువంటి చోట్ల నడవ 
కూడదు. 

తరువాత ఏ చెట్టునో, పొదనో గడ్డినో చాటు చేసుకొని కదలకుండా 
కూచోండి. మీరు తలను వినురుగా తిప్ప కూడదు; చేతులను ఆడించ 
కూడదు. మీరు కదలకుండా కూర్చుంశే పక్షులు మీకు బాలా దగ్గరగా 
వస్తాయి ; అప్పుడు వాటిని బాగా చూడటానికి వీలవుతుంది. మీరు మోకాళ్ళ 
మీద ముందుకు పోవలసి రావచ్చు; లేక పామువలె పొట్టతో పాకవలసి 
రావచ్చు. మైదానంలో పక్షుల నమీపానికి పోవాలంటే నేరుగా ముందుకు 
వెళ్ళటం కంకే వంకర టింకరగా చుట్టుదారికి లేదా పక్క వాటుగా 
పోతే వాటి చేరువకు త్వరగా పోవచ్చు. 


నక్క ఏకాకిగా వేటాడుతుంది. పక్షులను పరిశీలించాలంకే నక్క 
నుండి ఈ పాఠం కూడా నేర్చుకోవాలి. మీరొక్కరే ఉండాలి; మాట్టాడ 
టానికి మరెవ్వరూ ఉండకూడదు; ఏ విధమైన అంత రాయమూ ఉండ 
_ కూడదు. పక్షులను పరిశీలించేటప్పుడు మీరు దృష్టిని దానిమీద పూర్తిగా 
కేందీకరించాలి. దీర్భకాలం కాపు కాయటానికి శారీరక న్మిగహము, 
మనోని(గహము అవసరం. పక్షి పరిశీలనంపే చలనం లేకుండా 
కూర్చోవటం కాదు. పక్షుల కోసం మీరు కారులో పోవలసి రావచ్చు; 


55 
అకాశయానం చేయవలసి ఉండవచ్చు; సైకిల్‌ మీదా వడవ == 
పోవలసి రావచ్చు; కాలినడకనా వెళ్ళవలసి ఉండవచ్చు; కొండ రాళ్ళ 
మీదకి, చెట్టమీదికి ఎగబాక వలసి రావచ్చు. అనేక పరిమాణాలలో 
ఉండే పక్షుల కోపానికెరయె వాటి ముక్కు పొడుపులు తినవలసిరావచ్చు ; 
గోళ్ళ గీతలు భరించవలసి రావచ్చు ; రాత్రంతౌొ మెలకువగా ఉండవలసి 
రావచ్చు; ఎండ, వాన, చలి మొదలైనవి భరించవలసి రావచ్చు. అందు 
చేత పక్షి పరిశీలన వనభోజనం కావచ్చు; హావీయోో కాలక్షేపమో 
కావచ్చు; లేక అతి కష్టమైన శాస్త్రీయ పరిశోధన కావచ్చు. 

వక్షులను గుర్తించటానికి వసంతబుతువు, వేసవికాలం తొలి రోజులు 
తగిన కాలము. వాటిని చూడటం సులభం. శీతకాలంలో వచ్చే కొత్త 
వాటివల్ల పొరబడే అవకాశం ఉండదు. జూలైలో పక్షిపిల్లలు చాలా 
తిరుగుతూంటాయి. అందుచేత పక్షుల దిన పట్టికలో ఈ కాలం చాలా 
ఆస క్రిదాయక మైనది. 


నూర్యోదయానికి ముందు, సాయంతం చివర పక్షులు చాలా 
చురుకుగా ఉంటాయి ; పాడుతూ ఉంటాయి. అందుచేత పక్షులను 
పరిశీలించటానికిది చక్కని సమయం. పెద్దగా వీచే గాలిలో పక్షులు 
రెక్కలుసాచి సునాయాసంగా తేలిపోతాయి. “అందుచేత అలాంటి రోజుల్లో 
అవి మనకు దగ్గరగా కనుపించవు. అందుచేత పక్షుల వరిశీలనకు గాలి 
పెద్దగా వీచే రోటి అనుకూలంగా ఉండవు. జోరున వాన కురున్తూంజకే 
అవీ ఎక్కడో తలదాచుకొంటాయి. వెచ్చని చిరుజల్లులు అదు అవి 
చురుకుగా ఉంటాయి. 


నీటి వక్షులను దూరం నుండే చూడాలి. మీరు జొగత్తగా ఉంటే, 
వాటి వంకను నేరుగా పాకి పోవటానికి వయత్నించవచ్చు ; వాటికి చాలా 


దగ్గరికి చేరవచ్చు. పక్షి పరిశీలనలో మీకున్న ఆసక్తికి అనవాలు జిత్తుల 
మారి వక్షులను ఈ విధంగా బుట్టలో వేసుకోటంలో కనబడుతుంది. నీటి 


56 
ఒడ్డున చాటు చేసుకొని 'కూర్చుని చక్కగా వాటిని పరిశీలించవచ్చు. 
నిపుణులు పక్షిని చూడటానికి ముందు దాని కూత వింటారు ; అది"ఏ 
పక్షిదో గుర్తిస్తారు. మీరూ. [పతి (కొత్త కూతనూ విని గుర్తు పట్టటానికి 
[ప్రయత్నించ వచ్చు. కొన్ని పక్షులు కూసేది తాము కావన్నట్టు కనిపి 
స్తాయి. పక్షులు అకులలో దాగున్నప్పుడు, ౫ నాటి కూత వేరొక చె చె ఏదుగా 
వస్తున్నట్టు, అటు తరువాత మరొక చెట్టు వంకనుండీ వస్తు స్తుస్నట్టు (భమ 
కలుగుతుంది. చాలా వక్షులు, అవి ఎంతో దూరంలో ఉన్నట్టు అనిపిం 
చేంత మృదువుగా కూస్తాయి, 
మీ నోటు పుస్తకంలో దిగువ విషయాలు (వాసి ఉంచుకోండి. మొట్ట 
మొదట తేదీ [వాయాలి. తర్వాత కాలము, వాతావరణ స్థితి గాలి 
వివరణ ఉండాలి. అన్నిటి కంపే ముఖ్యమైనది ఆ (పదేశపు న్వభావము, 
దాని పేరు. తర్వాత పక్షి పరిమాణం (వాయాలి. తొలి రోజుల్లో మీరు 
చూచిన పక్షి ఎన్ని సెంటీమీటర్గున్నదీ చెప్పటం మీకు కష్టమనిపించ 
వచ్చు. అందుచేత మీరు దాన్ని బాగా ఎరిగిన వక్షులతో పోల్చి చూసు 
కోవాలి. ఇందుకు పక్షుల వర్గ. సంకేతాలుగా పిచ్చుక, బాబుల్‌ పిట్ట, 
గోరువంక, కాకి, (గద్దలను (వానుకోవాలి. -ఈ పక్షులన్నీ మీకు తెలిసి 
ఉండటం అవసరం. కనుక, నోట్‌బుక్‌ లోని ముందు పేజీలో వీటి చిత్రాలు 
[వాసుకోవాలి. మీరు చూసిన పక్షి, కొలమానవు పక్షి కన్న పెద్దదిగా 
ఉంటే (+) ప్లస్‌ గుర్తు పెట్టండి ; తక్కువగా ఉంటే (-) మైనస్‌ గుర్తు 
పెట్టండి. ఇలా చేసే సీటప్పుడు, దాని సమీప పరిమాణవు పక్షితో పోల్చి 
చూడాలి, ఉదాహరణకు పిచ్చుక కంటే అది కొంచెం పెద్దగా ఉంటే 
దాన్ని పి(+) అని (వానుకోవాలి ; ఒక పక్ష గోరువంక కన్న కొంచెం 
చిన్నదిగా ఉంటే గో (-) అని వాసుకోవాలి. ఇలాంటి కొలమానాలను 
తరచుగా సక్రమంగా వాడుతూ ఉంటే పక్షుల పరిమాణ నిర్ణయంలో 
మీరు సిద్ధ హస్తులవుకారు. 


| 57 

తరువాత పక్షి ఆకారాన్ని, అంటే ఆ పక్షి నన్నగాడిందా, లావుగా 

ఉందా అన్న విషయాన్ని (వాసుకోండి. పక్షులు వాటి ఈకలను ఎత్త 

గలవు; దించగలవు. అందుచేత ఈకల స్థితికి కొంత పరిమాణాన్ని 
కేటాయించ వలసి ఉంటుంది. 


ఇప్పుడు, దానిముక్కు పెద్దదా, తిన్నగా ఉందా, కొనదేరి ఉందా, 
వంగి ఉందా సన్నగాడిందా, భారంగా ఉందా, అణీగినట్టుందా, చివర 
బాగా వంపు దేరి ఉందా, చిన్నదిగా ఉందా, లేక మొదట చక్రాకారంగా 
పాండి పోను పోను కొనదేరిందా అన్న విషయాన్ని (వాసుకోవాలి. పక్షి 
ముక్కును జ్యాగత్తగా గమనించ గలిగితే అది ఏ జొతికి చెందిందో మీరు 
నిర్ణయించగలరు. మీరు చూచిన వక్ష చిన్నదైన, దానిముక్కు మొదట 
చ(శాకారంగా యుండి, చివర కొనదేరియుంకే అది పిచ్చుక జొతికి 
చెందినదై యుండవచ్చు. పక్షి పిచ్చుక కన్న కొంచెం చిన్నదై ఉండి, 
దానికి చిన్నగా నన్నగా, కొంచెం వంగిన ముక్కుం ట్రే, అది నంగీత పక్షి 
డొతదై ఉండవచ్చు ; లేదా, కీటకాలను తినే మరొక జొతిదై యుండవచ్చు. 
ముక్కు రంగును కూడా. వాసి పెట్టుకోవాలి. 


తరువాత కాళ్ళ వరిమాణము,. వాటి నిర్మాణము చూడాలి. పక్షికి 
పొడుగు కాట్ళన్నాయో, పొట్టి కాళ్ళన్నాయో చూడండి. దానికి పొడుగు 
కాళ్ళంటే అది బురదలో తిరుగాడేది కావచ్చు; అలాగే కాలివేళ్ళు కలిసి 
వాయి ఉంపే అది బాతు అవుతుంది, రంగును గమనించటం కూడా 
ఉపయోగకరమే. 

తోక పొడవు, ఆకారము కూడా ముఖ్యమైనవే. తోక పొట్టిదా+ 
చివర ఫోర్కు ఆకారంలో ఉంద్భా మధ్య ఖాళీ ఉండి అంచుల చివర 
కొనడేరి ఉందా లేదా చదరంగా ఉందా, గుండ్రంగా ఉందా, లేదా 
కోసుగా ఉందా అన్న విషయాలు గమనించాలి. మగపక్షి తోక పైకెత్తి 
ఉందా? కిందికి దించి ఉందా ? అది తోక ఆడిస్తుందో? ఉదాహరణకు, 


క 
కఠిగలువు గోధుమరంగు ఈకలు చివర చంపు దిరిగి ఉండే ముక్కు, 
కొద్దిగా ఫోర్కువలె కనుపించే లోక ఉన్న, పెద్దసైజు పక్షి గద్ద అయి 
ఉంటుంది. తిన్నని పొడవైన గోధుమ - పనుపు రంగుల ముక్కు, పొట్ట 
లోక్క పొడవైన కాళ్ళు తెల్లని ఈకలు ఉన్న పక్షి మీకు కనిపిస్తే అగి 
. కొక్కిరాయి అయి ఉంటుంది, 


తలమీద జుట్టు కనిపిస్తే దాని రంగు ఆకారము గమనించండి. 


ఒంటిరంగు అతిముఖ్యమైనది. సామాన్యంగా మనం దాన్నే 
చూస్తూంటాం. ముదురు రంగో లేత రంగో రంగులలో ఏది |పముఖంగా 
ఉందో ముందు గమనించాలి. తరువోత్క పక్షి పెభాగపు రంగును, 
అంటే తల్క వీపు, రెక్కల వెనుక, తోక పైన ఉన్న రంగును గుర్తించాలి. 
తరువాత దిగువ భాగాలమీద్క అనగా గొంక్కు రొమ్ము, పొట్ట తోక [క్రింద 
ఉన్న రంగును గమనించాలి. రొమ్ము పొట్టభాగాలు నీడన ఉంటాయి 
కనుక్క అవి సహజంగా ఊన్న దానికంటే ముదురు రంగులలో ఉన్నట్లు 
కనుపిస్తాయి. పూర్తి తెలుపురంగు బూడిదరంగు వలే కనుపిస్తుంది. 
అందుచేత ఈ విషయం మిరు గుర్తుంచుకోవాలి. 


(వతి రంగు సరిగ్గా ఎక్కడ ఉందో బాగత్తగా గమనించాలి. (పత్యే 
కంగా కనిపించే గుర్తు ఏమయినా ఉందేమో చూడండి. (దీనికోనం మీరు 
రొమ్ము భాగాన్ని చూడటం ఉత్తమం.) పకి మిద ఎలాంటి గుర్తులు 
లేకుండా ఉందా? చుక్కలు, పొడలు చారలు, ఏమయినా ఉన్నాయా? 
తోక చివర రంగుదార ఉందా? లేక తెల్ల పొడలున్నాయా? లేక 
అంచులు తెల్లగా ఉన్నాయా? దాని తొడల (కింద మచ్చ ఉందా? 
రెక్కల చివర లేతరంగు రేఖ ఉందా? లేక సాదాగా ఉందా? కీటక 
సంహారులు, సంగీత పక్షుల వంటి చిన్నవాట్‌లో ఈ గీకలు ఉండటం, 
ఉండక పోవటం అనే విషయాల కెంతో [పాముఖ్యముంది, పక్షి కంటి 


59 
మీద “గీతి ఉందా. లేక కంటిచుట్టూ గుండ్రని గీత ఉందా? తలబుట్టు 
మీద గీతలున్నాయా, మచ్చలున్నాయా ? 

నీటి పక్షుల రెక్కలు ముఖ్యమైనవి. వాటి చివరలు నల్లగా ఉన్నాయో, 
తేలిక పమచ్చలునా- షయ, గీతలున్నాయో, లేదా ఒకే రంగుందో గమనిం 
చాలి. ఆ పక్షిని గుర్తించటానికి దాని పరిమాణంతో వాటు ఈ గుర్తు 
ఒకటి చాలు. మీరు రేఖా చితాలను బాగా వేయగలిగితే ఇంకా మంచిది. 
పక్షి ముఖ్య భాగాలతోనహా, దాని ఈకల తొడుగు, కాళ్ళు, ముక్కు, కట్లు, 
మొదలైన వివరాలు చూసే రేఖా చిత్రాన్ని గీయగ లిగ్గిల్వే ల సరిశీలిం 
చటం మరింత సుకరమవుతుంది. 


(పకృతిలోని వక్షని గుర్తించటానికి దాని న్వరమే (వధానాధారమవు 
కుంది. ఒక్కొక్కసారి అదే శరణ్య మవుతుంది. కొన్ని పక్షుల గానం 
రసభరితంగా ఉంటుంది. కొన్ని కఠోరంగా కూస్తాయి. మరికొన్ని 
హెచ్చు తగుల స (రాలలో వె వాడతాయి. ఇలా వళక్లులు భిన్న ర నస్‌ 
పిస్తాయి. స కక నైట్‌ | గుర్తించటానికి. వాటి = ము 
మన కాధారం. తెలియని క్‌ కొన్ని పక్షుల న్వరాలను మ్‌రు వర్ణించ గంగాలి. 
ఉదాహరణకు :; ో“చూవీట్‌, “రీతి”, ోకా-కాి”, ోచబిక్‌-యూ-చిర్‌ - 
యూ. “టీటీ. ఫిర్‌ = ఫక్‌ ఫికర్‌ వెట్‌ =మై- లిప్స్‌”, 
“బో-బో-లింక్‌”” ఇలా వాటి కూతలు నంగీత సకాల, కంచు 
మోతలా ఉన్నాయో, కఠోరంగా ఉన్నాయో, మృదుషుగా ఉన్నాయో, 
హెచ్చు తగుల స్వరాలతో ఉన్నాయో మీరు గమనించాలి, 
చివరకు గమనిందివలసినవి వాటి ఆహారపు అలవాట్లు, అని తినే 
తులు, పక్షి ఎక్కడ కనుపించింది ఉదాహరణకు బురదనేలలు, 
గర్భాలు, తోటలు, తోపులు, అడవులు, సాగుభూములు - ఇలా వాటి 
స్వభావాన్ని |వాసుకో వాలి. 

పక్షి కొమ్మకు అడ్డంగా కూర్చుందో, నిలువుగా కూర్చుందో గమనిం 


ఇ BR 


ద్ద 
న్‌ 
దీ 


4 


గ 


$0 
చాలి. :మరున లేని కొమ్మ మీద అది కూర్చుని ఉంటే కీటకం కనుపించ 
గానే నెమ్మదిగా జొరిపోయి, తిరిగి అచటికి వచ్చిందా? అది చెట్టుమీద 
ఉంటే కొమ్మ కల్లుకొనే తీగవలె చుట్టు తిరుగుతూ ఎక్కిందా? లేక 
_వడంగి పిట్టవలె, తోక ఆధారంతో ఎగురుతూ ఎక్కిందా? దిగేటప్పుడు 
నట్‌వోచ్‌ లాగా తలకిందుగా దిగిందా? 


వక్షి నేలమీద ఉంపే, అది పరుగాక్తుతుందా? నడుస్తుందా లేక 
పిచ్చుక వలె గెంతుతున్నదా? అది ఎండుటాకులను కుళ్ళగిన్తూ 
ఉంటుందా? మందతో కలసి పయాణం చేస్తుందా ఒక్కుకే తిరుగుతూ 
ఉంటుందా, జతగా పోతూ ఉంటుందా? గాలిలో దాని గమన వేగం 
అధికమా, అల్పమా + రెక్కలు త్వరగా వినురుతూ. ఉంటుందా ? అది 
గుండంగా ఎగురుతూందా ? రెక్కలు ఆడించకుండా పయనిస్తుందా? 
నేరుగా పై కెగురతుందా ఒకే (పదేళంమీద స్థిమితంగా ఎగురుతూ 
ఉంటుందా ? 


నీటిలో అది బాగా ఈదుతుందా? మునుగుళుందా ? నీటిని మీద 
చిమ్ము కుంటూ ఉంటుందా? పై పైనే పోతూ ఉంటుందా? నీటినుండి 
సులభంగా పె కెగురగలదా +. లేక 'పైకెగిరేముందు నీటీమీద కొంత సేపు 
తటతట కొట్టుకొంటుందా * 


ఆ పక్షి కిందికీ పైకీ ఎగురుతుందా లేక బాణంలా నేరుగా పావురం 
వలె పోళూందా ? వంకర టింకరగా ఎగురుకుందా? వానకోవెల లాగా 
తక్కువ ఎత్తునే ఎగురుకుందా లేక డేగవలె ఎత్తున ఎగురుతుందా? దాతు 
లాగా రెక్కలు విపరీతంగా కొట్టుకుంటూందా, కొక్కిరాయి వలె నెమ్మదిగా 
ఊపుతూందా? రెక్కలను ఒకే వేగంతో ఊపుళూందా, తటతట కొడు 
_తూందా? లకుముకిపిట్ట వలె ఒకే (ప్రదేశం మీద ఎగురుతూ. తలకిందికి 
పెట్టి అమాంతంగా నీటిలో కురుకుతుంద్యా నీటి ఉపరితలాన్నానుకుని 
ఎగురుతూందా ? ఆ పక్షికి పొడవైన కాళ్ళుండి, కొక్కి రాయి వలె నిశ్చలంగా 


61 
చాలాసేపు నిలుచుని ఉంటున్నదా, జలరంజకపక్షి వలె తీర ప్రాంతాల 
వెంట పోతూ ఉంటుందా? బురదలో ముక్కును గుచ్చి. వస్తువులకై 
వెతుకుతూ ఉంటుందా? 


పక్షులను కెలిసికోగలిగిన పిదప మీరు గూళ్ళనూ, గుడ్డనూ గుర్తించే 
పనికి పూనుకోవచ్చు. పక్షిగుడ్డను పొదగటం పిల్లలు చేయటం, పిల్లలు 
పెద్దవి కావటం - ఈ విషయాలు పరిశీలించటం ఎంతో ఆసక్తి దాయకంగా 
ఉంటుంది. మి పరిశీలనా శక్తి పెరిగిన కొద్దీ మరెన్నో ఆసక్తిదాయక 
మైన విషయాలు నేర్చుకొంటారు. ఉదాహరణకు, మీ స్థానిక పక్షులు 
ఎటువంటీ పరిసరాలల్లో ఉంటాయో, వాటిసంఖ్య ఎంతో మీ పరిసరాలలో 
ఎన్ని పక్షులు గూళ్ళు పెడుతున్నాయో, వివిధ బుకువులలో, విభిన్న 
[పాంతాలలో అవి ఎటువంటి మేత తింటాయో మీకు తెలుస్తుంది. వాటి 
నిత్యకృత్యాలు, [పదర్శనలు, (పేమ కలాపాలు పక్షి పరిశీలకులకు నైపుణ్య 
(ప్రధానమైన ఆటల వంటివి; అవి ఎంతో ఆసక్తి దాయకమైనవి. 


అనుబంధము 


పివ్చల పక్షి, = barbet 
దివ్యకము = bee-eater 
బుల్‌ బుల్‌ పిట్ట = bulbul 
అశ్వకము = Chat 
కోడి పిల్ల = chicken 
నముద పక్షి - cormorant 
కొంగ - crane 
కాకీ = CIOW 
'ఫాన్‌ టెయిల్‌ ఫెకాచర్‌ Tantail 
లేక పొట్టి పిట్ట J ycatcher 
పారడైజ్‌ వ్రైకాచక్‌ ష్‌. paradise 
పొట్టి పిట్ట flycatcher 
అడవి బాతు = goose, wild 
వంబాల వక్షి = grebe 
నీటి కాకి = gull 
= hawk 
నారాయణ వక్షి లేక 
కొక్కినాయి | heron 
కొమ్ము వక్తి = hornbill 
పాల పిట్ట = Indian roller 
నీటి పావురము = jacana 
అకుముకి పిట్ట. = kingfisher 
(గద్ద = kite 
కోయిల = koel 
తితివోరి - lapwing 
భరత పక్షి = lark 
బెల కుక్కుటము - moorhen 
సాదా గోరువంక { ల) 
myna 
ఆడవి గోరువంక = hill myna 
చుక్కల గోరువంక  - pied myna 
' బంగారు పిచ్చుక = oriole 
'చేవల పిట్ట = osprey . 
ఉష్ప్ట్ర వక్తి -= ostrich 
గుడ్డ గూబ = owl 
ఆకు చిలక = parakeet 
లీతువు పిట్ట = partridge 
నెమలి = peacock 
బల పియ _ = phalarope 
లీనక వక్షి = pheasant 


వడ్రంగి పిట్ట = 


వపీవోరి = cuckoo 
కర్లూకొంగ - curlew 
గువ్వ. = dove 

he be ల } drongo 

బాతు = duck 

గరుడ వక్తి = eagle 
వైరి వక్షి = falcon 
'హాన్సంము - 012600 

పికీథీ పిట్ట - pipit 

టక భము - plover 
రముజు లేక వంగి పిట్ట _ ౧0111 

లావ పిట్ల = bustard quail 
లాలికా పిట - button quail 
కొండ కము. జు ( mountain 

quail 

గులాబి గోరువంక - TOoSy pastor 
ఇను కవి - Sand martin 
జరంజక వక్తి - sandpiper 
WE రా 

rig ల్‌ shrike 
చాతక వక్తి - snipe 

ఏచ్చుక - Sparrow 
పార్కు కొంగ = slork 

సూర్య వక్షి = 500-016 
వాన కోయిల - swallow 
వావిల పిట — swift 

దరీ వక్తి - tailor-bird 
నముద పకి - 16౧౧ 

చిన్న వక్షి — tit 

కృశ కూటము - trce-pie 
రాబందు - vulture 
ఖంజన పక్షి ఎ wagtail 
నంగీత వక్తి - warbler 
చిన్న నంగిత వక్షి - sedgewarbler 
నీటి కోడి - water-hen 
సాలె పిట్ట లేక గిజిగాడు - weAaVer-bird 
కొమ్మ కోడి = 00600061 


wood pecker 


ఉదాహరణముగా 
“ఏ విధముగా యాదాస్తు పుస్తకము ఉంచుకోవాలి” 


చూసిన సంఖ్య 
సాధారణమైన పేరు 
(వమాణము 
రంగులు 


గుర్తు 


ఆహారము 
గూడు 


పొదుగు కాలము 
(గుడ్లు 


శేతువులు 

ఈ సంవత్సరములో మొదటి 
సారి చూసిన తేది 

ఈ సంవత్సరములో ఆఖరి | 
సారి చూసిన తేది 

ఇతర వివరాలు 


(గద్ద 

సాకుడు కోడీ మాదిరి 

నానా వర్ణమైన చామనచాయ 
పిరికిగాను, సోమరిగాను మరియు 
దొంగగాను 

ఎక్కువగా మాంసము 

చీకురు వుల్లలతోను, వెంటుకలు, 
గుడ్డపీలికలతోను అందముగా కాని 
తిన్నె వలె కట్టుకొనును. 

జనవరి -- ఏపిల్‌ మాసాలలో 
చామన చాయ లేక అడుగునీళ్ళ 
తెలుపురంగులో 

కాకులు, జముడు కాకులు 


సంవత్సరము పొడవున 


ఇది ఆహారమును దోపిడిచేసే పెద్ద వక్తి 
దీని తోక పాయలుగా ఉండును. 
ముక్కుతో గాక గోళ్ళతో ఆహారమును 
చిక్కించుకొని పోవును. తీవదృష్టి గలది 
గనుక చాలా ఎత్తునుంచి చూచి చిన్న 
వస్తువులను కూడా తన్నుకొని పోవును. 
చ్మితము 


Printed at Pearl Offset Press Pvt. Ltd., Kirti Nagar Indl. Area, New Delhi-110 015, 


